


డా| బి. విఠల్‌, 3.56, M.A. Ph.D., 
ఇన్‌ స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ 
కడప 


ధర్మశాస్తాలలో శిక్షాస్కృతి . 


డా| బి. విఠల్‌ 


(పథమ ముద్రణ :2000 
(పతులు : 1000 


ల: అమూల్యం 


(బతులకు : 

(పీతి పబ్లికేషన్స్‌ 

No. 8, I Floor, మిథున్‌ అపార్టుమెంట్లు 
రాయలచెరువు రోడ్‌ 

తిరుపతి 


మ్యుదణ : 
కీరి ఆఫ్‌సెట్‌ 
103, ప్రకాశంరోడ్‌, తిరుపతి 


న్లో] "జ్ఞాత్వాపరాధం దేశంచ కాలం బలమధాపి వా, 
వయః కర్మచ విత్తంచ దణ దణ్య్యీషు పాతయేత్‌” 
. అహూధాన్ని అపరాధం జరిగిన ప్రదేశాన్ని, కాలాన్ని అపరాధి బలాన్ని 
వయస్సు, వృత్తి, భాగ్యాన్ని గమనించి శిక్షార్లు లను రాజు శిక్షించాలి. 
శో| "అధర్మ దండనమ్‌ స్వర్గమ్‌ క్రీర్తిమ్‌ లోకాంశ్చనాశయేత్‌ 
సమ్యక్రు దండనమ్‌ రాజ్ఞః స్వర్గకీర్తి జయావహం" 


శాస్త్రాన్ని అతిక్రమించి దండించిన స్వర్గహాని, కీర్తిహాని కలుగుతుంది. 
శాస్తోక్తమార్గమున దండించిన రాజుకు స్వర్గప్రాప్తి, క్రీర్తి ప్రాప్తి, జయ ప్రాప్తి 
సంభవిస్తాయి. 

బృహస్పతిస్కృతి (ప్రకారము దండప్రక్రియలో ప్రాడ్వివాక్‌ యొక్క 
దండనాధికారములు "వాక్‌ దండ", “ధికిదండనము"లకు పరిమితమై ఉన్నాయి. 
అర్థ దండనము (జరిమానా), వధ దండనము (శారీరక శిక్షు విధించుటకు 
రాజే సమర్షుడు, అస్త కుల శ్రేణి, గణ న్యాయ స్థానాలు, (Jury) కూడా 
వాక్‌ దండి దిక్‌ దండనలు మాత్రమే విధించ వీచ్చును. పరిత్యాగము 
(వెలి) అను శిక్షను కూడ ఇవి విధింప సమర్థములు. ఇంతకన్న తీవ్రశిక్షలు 
విధింపదలచిన సాహసాల్ని విచారించేందుకు వీరికి అధికారంటేదు. రాజ 
ద్రోహాన్ని కూడ ఈ న్యాయ స్తానాలు విచారింప సమర్దకాలు కావు. 


"కులాదిభిర్నిశ్చితోతి న సంతోషం గత స్తుయః 

విచార్య తత్కృతం రాజాకు కృతం పునరుద్ద రేత'21 
అని బృహస్పతి 'ప్రవచించాడు. 

"సృతులలో సూచింపబడిన ప్రక్రియా పద్దతులను న్యాయ స్తానాలు 
అమలు పరుస్తుండేవని 5,7, శతాబ్దాలలో భారత దేశాన్ని సందర్శించిన 
విదేశీ యాత్రికుల కథనము వల్ల తెలుస్తుంది. 5వ శతాబ్దిలో భారతదేశాన్ని 
సందర్శించిన 'హహియాన్‌22 అనే చీనా యాత్రికుడు ఆనాడు అర్థదండనే 
21. ఆం. వి. సర్వస్వము సంపుటి 11 పుట 42 


22. ఆం. వి. సర్వస్వము సంపుటి 11 పుట 42 


17 


సాధారణముగా విధింపబడేదని, మరణశిక్ష అరుదని, రహదారి చోరులకు 
దక్షిణ హస్త్రచ్చేదము చేసేవారని, మొత్తము మోద తేలిక శిక్షలు అమలునందు 
ఉండేవని ఉద్దాటించిన్నారు. 7వ శతాబ్దంలో భారత యాత్ర సల్పిన 
'హ్యుయాన్‌త్సాంగ్‌ అప్పటి దండన్యాయ పాలనము గురించి ముచ్చటిస్తూ 
సాధారణ శిక్ష కారాగారవాసమని, ఘోరాపరాధములకు ముక్కు, చెవులు, 
కాళ్లు, ఛేదించుట శిక్ష అనీ, ఆ శిక్షను ప్రవాస శిక్ష [క్రింద మార్చుట 
ఆచారమనీ, కొద్దిపాటి అపరాధాలకు అర్హ దండనము విధించుట, పరిపొటియనీ, 
ఉదక్క తులా, అగ్ని, విష, దైవిక పరీక్షలు అమలులో ఉండేవనీ తెలియజేశాడు.23 


సంస్కృత సాహిత్యం లోను స్మృతి చోదిత (ప్రక్రియా కాండను 
న్యాయాస్తానాలు పాటిస్తూ ఉండేవని తెలిపే ఘట్టాలు ఉన్నాయి. కాళిదాసు, 
శాకుంతల నాటకంలో ఒక జాలరి చేప గర్భమునందు దొరికిన 
' ముద్రాంగుభీయకాన్ని అమ్మేందుకు (ప్రయత్నించగా, ఇరువురు. సూచకులు 
శ్యాలకుడు అతన్ని పట్టుకుంటారు. భ్‌ రక్షకభటుడని, సూచకుడు - 
దుష్టులను అన్వేషించేవారని, వారి సంభాషణ వల్ల తెలుస్తుంది. "మృచ్చకటిక"?* 
నాటకంలో చారుదత్తుని విచారణ సలిపే ఘేట్టములో, అప్పటి న్యాయ 
విచారణ తీరు తేటతెల్ల మౌతుంది. హత్యాభియోగంలో చిక్కుకొనిన 
చారుదత్తుడు దైవిక పరీక్షకు నిలుతునని దానిని ప్రత్యాఖ్యానించి ఇతర 
సాక్ష్యము పైననే, అతనిని నేంస్తునిగా నిశ్చయించుట, స్మృతులకు విరుద్దంగా 
బ్రాహ్మణుడైన తనకు మరణశిక్షను విధించుట విచారణలో దోషములని 
చాగుదత్సుడు ఆక్రోశించినాడు. రాజు "సుశిక్షకుండైన ప్రజలు ధర్మ పధంలో 
నడువగలరని, భూపతి అధర్మనిరతుడైనచో (ప్రజలు అధర్మపరులగుదురన్ని 
అధర్మవర్తనులున్న దేశములో వర్దాలు కురవవని, పంటలు పండవని, రాష్ట్రానికి 
అరిష్టం, ధనక్షయము, కలుగుతాయని, శత్రువులకు లాభముచేకూరుతుందని 
శుక్రనీతి సారములో2్‌ పేర్కొనబడింది. రాజు దోషాలన్నింటిని విడిచి 
దండధరుడు కావాలని ప్రజల్ని దండించేటపుడు మనుసున దయ, వెలుపల 
కోపము కలిగి, శిక్షించాలని, తనకు హాని కావించే వారి పట్ల ఉగ్రదండకల్పుడు 





23. ఆం. వి. సర్వస్వము సంపుటి 11 పుట 42 
24, ఆం. వి. సర్వస్వము సంపుటి 11 పుట 42 
25. శుక్రనీతి సారం - పుట 115 


18 


కావాలని శుక్రనీతి ప్రభోధిస్తుంది. రాజు తనదోషాలు, రాష్ట్ర ప్రజల దోషాలను 
కనుగొని వ్యవహరిస్తూ మొదట తన్ను శిక్షించు కొని తరువాత భృత్యులను, 
ఆ పిమ్మట ప్రజలను శిక్షించాలని శుక్రనీతిలో సూచింపబడింది. 


ఈ అపరాధాలు కాయికాలని, వాచికాలని, మానసికాలని, సాంసర్గికాలని, 
అని నాలుగు విధాలుగా విభజింపబడ్డాయి. ఇవి మల్లీబుద్దికృతాలని, 
అబద్దికృతాలని, ద్వివిధా వభతతవటడి వాయ అవి మల్లీ గారికాలని 
(చేయంపబడిన) అనుమోదితాలని (సమ్మతింపబడినవి) అవి రేండు విధాలని 
శుక్రనీతిలో తెలుపబడినది. సహాయ గౌరవమునను, విద్యామదంబునను, 
బలదర్భమునను, పాపం చేసే వాడిని, శృంఖలాల బంధించి పలుమార్లు 
కొట్ట వలయనని శుక్రనీతి. భార్య, పుత్రుడు, భగిని (సోదరి, శిష్యుడు, 
దాసుడు, కోడలు, అనుజుడు, అపరాధం చేస్తే గృహస్తుడు సన్నని దారంతో 
శరీరానికి చరమ భాగాన్నే కొట్టాలేగాన్మి ఉత్తమాంగాన్ని ఎన్నడు దండించరాదని 
శుక్రనీతి. రాజు పాపాత్ముని తప్పునకు తగినట్లు ఒక మాసము గాని, 
మూడుమాసాలు గాని, ఆరు నెలలు గాని, సంవత్సరముగాని, యావజ్జీవంగాని, 
చెజిసాలలో ఉంచి నీచకర్మలచే నియోగించు చూండాలేకాని, ఎట్టి అపరాధ్షైన 
వధ దండమును విధింపకూడదు. భూతాలను (ఎల్లప్రాణులు) హింసింపతగదని 
వేదాలు చెప్పుచున్నాయి కాబట్టి రాజు వధదండాన్ని వదలి పెట్టాలని, 
అవరోధములను బంధనముతోను, తాడనముతోను దోషిని బాధింపవలెనని, 
ధనదండాన్ని విధింపతగదని శుక్రనీతి తెలియజేస్తుంది. తప్పుచేసిన వాని 
సహాయులు కాని, పిత్రాది బంధువులు కాని దండ్యులుకారు. ఇది క్షమాశీలుడైన 
రాజు అనుసరించాల్సిన విధానం. 


మధ్యాన్ని సేవించేవాడిని, జూదరిని, దొంగను, వ్యభిచారిని, పరులను 
హింసిచే వాటిని గుర్తించి రాజు వారిని దేశ బహిష్కారం చేయాలి. లేదా 
ద్వీపాంతర వాస శిక్ష విధించాలి. వర్ణాశ్రమ ధర్మాలను త్యజించే వాడిని, 
దైవదూషణ చేసే వాడిని, నాస్తికుడిని, శరఠుని, చాడీలు చెప్పువాడిని, 
అసత్యవాదిని, దాచుకొన్న సొమ్మును హరించినవాడిని, పరుల వృత్తికి హాని 
చేసేవాడిని, పరులసంపదచూచి. అసూయ పడేవాడిని, లంచగొండిని, 
చెడునడతగలవాడిని, రహస్యాల్ని వెల్లడి చెసే వాడిని (6208 information 


19 


relating to govt), పరుషంగా మాట్లాడేవాడిని, బంధించి దుర్గ మధ్యంలో 
ఉంచి హీనమైన భోజనం పెట్టి కృశింపచేసి, ఆయా జాతులకు తగిన 
పనులను వారిచే చేయించి, వారిని సన్మార్గానికి (త్రిప్పేందుకు రాజు 
ప్రయత్నించాలని శుక్రనీతి. 


నిరపరాధులగు తల్లి దండ్రులను, భార్యను పరిజ్యజించిన భృత్యుని 
సంకెళ్లతో బంధించి, అతడి భృతియందు సగభాగము వారి నకి 
రాజు “ఇప్పించాలి అని శుక్రనీతి. 26 


"ప్రాడ్వివాకోనిర్ల యేవంప్రమాణం శేషేత్‌ రాజా"27? 


అనుటలో న్యాయ స్తానము యొక్క కర్తవ్యం నిర్ణయంతో తీరునని 
ఆ నిర్ణయాన్ని అమలుపరిచే కర్తవ్యం రాజుదని తెలుసు స్తున్నది, 


శుక్రనీతి యందు 'దణ్ఞి' శబ్దము దమ (నిరోధించుటు అనేక్రియ 
నుండి ఉద్భవించినదని తెలుపబడింది. 


"నివృత్తి సదాచారాద్దమ నం దణ్జతశ్చతత్‌” 
యేన సంధయ్యతే జంతు రూపాయోదణ్గయేవసః" 28 


దురాచారాలనుండి తొలగుట "దమనము". అది దండనముచే 
చేకూరుచున్నది. 


కౌటిల్యుని అర్థశాస్త్రంలో దండన్యాయ పాలనంలో . కొన్ని క్రొత్త 
పరిణామాలను చూడవచ్చు. వ్యాజ్యాలను విచారించేందుకు 'ధర్మస్టీయ' 
న్యాయ స్థానములని, నేరవిచారణకు కంటక శోధన న్యాయస్థానాలను కౌటిల్యుడు 
వేరువేరుగా "పేర్కొన్నాడు. దీని వలన కౌటిల్యుని కాలములో "సామాజిక 


26. ఈ పద్దతి నేడు కూడ కొలది మార్పులలో సెక్షను 125 CI Pe 
ద్వారా "పభుత్వం అమలు జరుపుచున్నది. 

అం. వి. సర్వస్వము -11 సంపుటి - పుట 42 

. ఆం. వి. సర్వస్వము -11 సంపుటి - పుట 42 

9... కౌటిల్యుని అర్థశాస్త్రం - 11 పుట -270 -మా.వెం.రం. 


tO to 
రా 


గ 


20 


కృతజతలు 
జః 

పోలీసు అధికారిగా బాధ్యతలు నెరవేరుస్తూ, పరిశోధన చేయడం 
చాలామందికి విడ్డూరంగా, ఉండవచ్చు. ఈ పరిశోధనా సంకల్పం గురించి 
కొందరు సాహితీ మిత్రులతో చర్చించినప్పుడు కొందరు నన్ను ప్రోత్సహించినా, 
మరికొందరు పోలీసు వారీకెందుకు ఈ 21.౨ ఆయన ఏమి చేసుకుంటాడు? 
Ph.D చేయడం వృధా అని పరోక్షంగా నన్ను ఎద్దెవా చేసినట్లు. నాకు . 
తెలిసింది. అలా కొంతమంది నిరుత్సాహ పరచినా నాలో పరిశోధన చేయాలన్న 
తృష్ణ చావలేదు. స్వీయ అనుభవములో ఎదురైన కొన్ని సంఘటనలే నన్ను 
పరిశోధన చేయడానికి (పేరేపించాయి. అవి కుప్తంగా i 


1. ఒక దొమ్మోశకేసులో నేను ప్రత్యక్షసాక్షిగా ఉండి నలుగురు వ్యక్తుల 
(ప్రాణాలను రక్షించగల్లినా సాక్షులు చెప్పిన కూట సాక్ష్యం వల్ల ముద్దాయిలు 
(నాకళ్ళ ఎదుట నేరము చేసిన వారు) నిర్దోషులుగా విడుదల కావడం 
నాకెంతో బాధకలిగించింది. అలా నిర్దోషులుగా విడుదలైన వారు తరువాత 
చాలా నేదాలు చేశారు. వారి అకృత్యాలకు అడ్జేలేకుండా పోయింది. 


2. మరొక కేసులో పదకొండేండ్ల మైనరు బాలికను, పదపహారేండ్ల 
యువకుడొకడు మానభంగం చేశాడు. 'ముద్దాయిని తగు సాక్ష్యాదారాలతో 
న్యాయ స్తానములో ప్రవేశ పెట్టగా ఓ మహిళాన్యాయమూర్తి ఆ కేసులో 
సరైన సాక్ష్యం లేదని కేసు కొట్టివేశారు (అడవిలో మానభంగాన్ని చూసేందుకు 
సాక్షులుంటారా ఈ విషయములో నేను మానసిక వేదనకు. లోనయ్యాను. 


3. ఇంకొక కేసులో ఒక మహిళ తన ఇంటిలో నిద్రిస్తుండగా నేరస్తుడు 
ఇంటిలో ప్రవేశించి బలవంతంగా ఆమె చెవుల బంగారు దుద్దులను లాగుతూ 
పట్టుబడగా, అతన్ని సరైన సాక్ష్యాధారాలతో కోర్టులో (ప్రవేశ పెట్టగా ఆ 
న్యాయ మూర్తి దర్యాప్తులో స్వల్ప సాంకేతిక లొసుగులున్నాయని, 
Benefit of doubt క్రింద ముద్దాయిని విడుదలచేశారు. నేరన్లుని, నేరస్టలములోనే 
(Caught redhanded) గా పట్టుకున్నా సాక్ష్యం పకడ్బందీగా ఉన్నా సిసలైన 
నేరస్తుడు నిక్రించబడరుండా వదలివేయబడటం నన్ను తీవ్ర నిరాశ నిస్టహలకు 
గురిచేసింది. 


Hi 


ఇలా మరికొన్ని ఘటనల్లో కూడా బాధితులకు అన్యాయం జరగటం 
దర్యాస్త అధికారిగా నన్ను ఎంతో" ఆవేదనకు గురిచేశాయి. అప్పుడన్పించింది 
నాకు, ఈ న్యాయవ్యవస్థకు బాధితులగురించిన ఎలాంటి బాధలేదా ? లేక 
పురాతన కాలమునుండి ఇస్తే ఉందా? అన్న ధర్మ సంకటంలో నేను 
పడిపోయాను. మన పూర్వులలో కొందరు చక్రవర్తుల. రాజుల సామంతుల 
పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉండేవారని, (ప్రజలు నిర్భీతిగా జీవనం 
గడిపేవారనీ, నాడు సిక్షాస్తృతీ కఠినంగా ఉండేదని నాటి గ్రంథాల వల్ల 
తెలుస్తూ ఉంది. అందుకే ప్రాచీన ధర్మ శాస్త్రాలు, సాహిత్య గ్రంధాలు 
వగైరా "పరిశీలించాలని ధృఢ నిర్ణయం తీసుకొని, ఈ విషయంలో తగు 
పరిశోధన చేసి నేటి సమాజానికీ న్యాయ వ్యవస్థకూ ఉడతా భక్తిగా నా కృషి 
ఫలితాన్ని ఈ పరిశోధక సిద్ధాంత వ్యాసం ద్వారా సమర్పించాలనుకున్నాను. 


విశ్వవిద్యాలయాల్లో Ph.D. చేయుటకు ACadEeMic 51646 పరిశోధకులకే 
(ప్రవేశముండేది. నేను NON Academic Employee గా, పరిశోధనకు అనుమతి 
ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ధైర్యంగా అప్పటి శ్రీకృష్ణదేవరాయల 
' విశ్వవిద్యాలయం కులపతిగారైన ప్రొఫె సర్‌ వెంకటరెడ్డిగారికి నా ఆలోచనను 
విజ్ఞా పన ద్వారా తెలుపుకున్నాను. వారు నా విజ్ఞప్తిని సహృదయంతో మన్నించి 
నాకు పరిశోధనకు అనుమతించారు. ప్రవేశం కల్పించిన తర్వాత కూడానా 
' ప్రపోర్హత వివాదాస్పదంగా మారిన తరుణములో అప్పటి విశ్వవిద్యాలయ 
Dean's Committee, Chairman గా ఉన్న ప్రొఫెసర్‌ తుమ్మ పూడికోటేశ్ళరరావు, 
తెలుగుశాఖ, గారు (ప్రపోన్ని గట్టిగా సమర్ధించి నాకు విశ్వవిద్యాలయంలో 
పరిశోధక విద్యార్థిగా (జకం) "సిపార్సు “చేసి నాకు విశ్వవిద్యాలయంతో 
(ప్రవేశము కల్షించారు. అలాగేవారు నా పరిశోధనరు పర్యవేక్షకులుగా వుండేందుకు 
సమ్మతి తెలిపి దరఖాస్తును తెలుగు శాఖాధ్యక్రుల ద్వారా ముందుకు 
పంపించేందుకు. కృషి సల్పారు. 

నా పరిశోధనకు యనలేని సహాయం చేసిన అప్పటి కులపతి శ్రీకె. 
వెంకటరెడ్డి గారికి, 


నా, పరిశోధనకు పర్యవక్షకులుగా సమ్మతించి నా పరిశోధనలో తగు 
సలహాలిచ్చి పరిశోధన పూర్తి. అయినంతవరకు నాకు అండగా నిల్చిన 
ఆచార్యులు తుమ్మపూడి కోటేశ్వరరావు గారికి దయ పూర్వక కృతజ్ఞతాంజలి. 


| iv: 


నా పరిశోధన కృషిలో ఎనలేని సహకారమందించిన డా| ఎస్‌, 
జవాద్‌ హుస్సేన్‌, రీడర్‌, శ్రీవేంక కేశ్వరా ఆర్ట్స్‌ కళాశాల, తిరుపతి, గార్హకు; 


నా పరిశోధనకు మొదటి నుంచి తగు సూచనలిస్తూ నాకు 
ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ సహాయంచేసిన డా॥ ఎమ్‌. బుద్దన్న ప్రొసెసర్‌, 
శ్రీకృష్ణదేవరాయల విశ్వ విద్యాలయం (పి.జి.సెంటర్‌, కర్నూలు) గార్తకు; 


నా పరిశోధనకు తగు (గంథాలను పుస్తక భాండాగారమునుండి 
అడిగిన వెంటనే నాకు అందించిన శ్రీవేంకకేశ్వర విశ్వవిద్యాలయం లైబ్రరీ 
సిబ్బందైన శ్రీ చంద్రన్‌ గారికి, శ్రీ షణ్ముగంగారికి, అదేవిధంగా అమూల్యమైన 
ప్రాచీన పుస్తకములు నాకందించిన ప్రాచ్య పరిశోధనా విద్యాలయం, తిరుపతి 
డైరెక్టర్‌గారు శ్రీ శ్రీమన్నారాయణ మూర్తి మరియు వారి సహాయకులు శ్రీ 
కె, (ప్రభాకరరావు గారికి; 


ఈ (గంథం నిజప్రతిని రూపొందించడంలో కీర్తి ఆఫ్‌ సెట్‌వారికి 
నాకు మధ్య వారధిగా ఉండి సాపు ప్రతి తయారు చేయడంలో ఎంతగానో 
సహకరించిన నా శ్రీమతి బి. వసుంధర గారికి 


ఈ పుస్తకాన్ని అందంగా మలచిన కీర్తి ఆఫ్‌సెట్‌, తిరుపతి వారికి 
నా "హార్ధిక కృతజ్ఞతాంజలి". . 

'ఈ [గ్రంథాన్ని మొదట Ph.D పట్టాకోసం "ఆంధ్ర సాహిత్యంలో 
శిక్షాస్మృతి" అనే పేరుమాద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి సమర్పించడం 
జరిగింది. అయితే విజ్ఞాలు పలువురు చదివి ఇందులో ధర్మశాస్త్రాలు వాటికి 
అనుబంధంగా (వ్రాయబడిన పురాణాలు, ప్రబంధాలు, కావ్యాలు ఇతరత్రా 
(గ్రంథాలలోని ధర్మ సూక్ష్మాలు పొందుపరచి నందున (గ్రంథంపేరు 
"ధర్మశాస్తాలలో సిక్షాస్టృతి"గా మార్చవలసినదిగా సూచించినందున పైపేరే 
దీనికి పెట్టడం జరిగింది. 


బ్‌ 
డా| బి.విఠల్‌ 
రచయిత 


i 


| స 
సృష్టిలో ఆవిర్భవించిన అతెప్రాణీ 
స్వేచ్చా 2౭క8] 

[పక్పతిలశ కన్ను తెరచిన ప్రతె అణువు 
సాంఘిక జవ 


త Re 32 ON 


vi 


ఒకనాడు అటవిక న్యాయం 
ఈ ధోరణే కొనసాగింది ఎంతో కాలం 
వికసించింది అటవికుని అంతరంగం 


అప్పటినుంచి పల్లవించింది 
అధునిక ప్రపంచం. 











నన్హాక ఎద్వావంతుణ్డు చేయాలని అవోర్యాతులు 
ఎన్హో వయ (్రయానాలకు [రియ నాకు ఎద్వా బుద్దులు 
బౌద్ద్రంబిన నా తల్లి వౌంకమ్ము గాద్భు నా ఈ మానన 
లం లి 
వ్రతికను అంకితంగా విస్తు న్యాను 





ix 


qe 


| SEF 
ee 
1 


(| 
| | 


' 


ఈ పుస్తక ప్రచురణకు ఆర్దిక సహాయము చేసిన 


శ్రీతిరుమల తిరుపతి దేవస్తానముల వారికి కృతజ్ఞతలు. 





డా జానమది హనుముచ్చాసీ "MAHATI" 
ద భీము 
Lecturer in English (Retd.) Gandhi Nagar, 
KADAPA - 516 004. A.P. 


అభినందన 


ఆదర్శవంతమైన - రాజ్యపాలనకు రామరాజ్యాన్ని -“పేర్కొంటాం, 
రామరాజ్యంలో సామాజిక నీతి నియమాలను ఉల్లంఘించిన వారికి కఠిన 
శిక్ష ఉండేది. రాజ శాసనాలకు ఉన్నంత ప్రాముఖ్యం సాంఘిక పద్దతులకు 
కూడా ఉండేది. వాటిని ఉల్లంఘించినవారు దండనార్హులయ్యేవారు. 


అనాడు (ప్రజలు నిందలకు గురికాగలమేమో అన్న భయంతో 
సాంటుకాచారాలను పాటించేవారు. లోకాపవాద భయం వల్ల మహారాజులు 
కూడా అన్యాయం చేయడానికి వెనుకంజ వేసేవారు. 


"అప్యహం జీవితం జహ్యాం 

యుష్మాన్‌ వాపురుషర్థభాః 

అపవాద భయాద్బీతః 

కింపునర్దన్మ కాత్మజామ్‌" 

అని రామాయణం ఉత్తర కాండలో లోకాపవాద భయం వల్లనే శ్రీ 
రాముడు సీతను త్యజించినట్లు తెలుస్తున్నది. అది రామాయణ కాలంనాటి 
దండనీతి రాజనీతి. 


రాజు అధర్మ వర్తనుడైన (ప్రజలు కూడా అధర్మ వర్తనులవుతారు. 
అధర్మ వర్తనులున్న దేశం అన్ని విధాల నాశనం కాగలదని శుక్రనీతి 
పేర్కొన్నది. 

సత్సరిపాలనమునకు చట్టములు ప్రమాణములు. ఆ చట్టముల 
నిర్మాణమే శిక్షాస్మృతి. 


రామాయణ, మవాభారతముల కాలంనుండి, శిక్షాస్మృతి పలురూపొలు 
దాల్చింది. 


xi 


సమాజానికి సాహిత్యానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ 
అనుబంధాన్ని మన పురాణేతిహాసాలు, కావ్యాలు ఎత్తి చూపుతున్నాయి. 


(ప్రాచీన, ఆధునిక తెలుగు కావ్యాలలలోని సమ్మగంగా వివరించే 
పరిశోధనకు శ్రీకారం చుట్టినారు. డా| బి. విఠల్‌గారు. 


తీరిక అంతగా ఉండని పోలీస్‌శాఖలో ఉన్నతోద్యోగం నిర్వహిస్తూ 
(ప్రాచీనమైన మనుస్మృతి, శుక్రనీతి మొదలగు గ్రంథాలను, ఆధునిక తెలుగు 
కావ్యాలను క్షుణంగా మధించి ఆంధ్రసాహిత్యంలో నిక్షాస్కృతి (ధర్మశాస్తాలలో 
శిక్షాస్మృతి) అను సిద్దాంత గ్రంథమును రచించిన డా| బి. విఠల్‌ గారిని 
మనసారా అభినందిస్తూ న్నాను.' తెలుగు పాఠకులు అపూర్వమైన ఈ గ్రంథాన్ని 
చదవటం అవసరం. ప్రతి కళాశాలలోనూ, గ్రంథాలయంలోను తప్పక 
ఉండవలసిన ఉపయుక్త (గంథం అది. 


కడప జూనమద్రి వానుమచ్చాన్తి 
21-8-99 


211 


విషయసూచిక 


భూమిక 

నిక్షా స్మృతి నాడు నేడు 
స్మృతులు - శిక్షల తీరుతెన్నలు 

ఎ. యాజ్ఞవల్క్య్యస్మృతి 

బి. బృహస్పతిస్కృతి 

సి. అర్థశాస్త్రము 

పురాణేతిహాసాలో శిక్షాస్టృతి 
కావ్యాలలో. శిక్షాస్టృతి 

ఎ. ప్రబంధాలు 

బి. చారిత్రక కావ్యాలు - శిక్షాస్మృతి 
వాగ్గేయకార సాహిత్యం - శిక్షాస్మృతి 
ఆధునికాంధ్ర కవిత్వం - శిక్షాస్మృతి 
ఉపసంహారం 


ఉపయుక్త గ్రంథమాల 


211 


పుటలు 


3-42 
43 
59 
69 
80 
87 

108 
110 
138 
149 
152 
162 


166 


భూమిక 


శ 


ప్రస్తుత పరిశోధనాంశం " ధర్మశాస్తాలలో శిక్షాస్మృతి" వేదాలు, వేదాల 
వెలుగులో రచింపబడిన ధర్మ శాస్త్రాలు, ధర్మశాస్త్రాల ప్రభావంతో (ప్రకాశించిన 
ప్రసిద్ధ గ్రంధాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేరాలకు దండనీతి సారాన్ని 
సూచించిన శిక్షా విధానాల్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ దండనీతి 
ఆవిర్భావాన్ని, ఆవశ్యకతను గూర్చి పరీశీలించవలసిన అవసరం ఎంతైనా 
ఉంది. 


నిక్ష-స్కృతి ఈ రెండూ అతిపురాతనమైనవి. అర్వాచీనమైనవి. ఎందుకంటే 
పురాణ కాలంలో నేరాలకు తగిన శిక్షలున్నాయి. ఆధునిక కాలంలో 
న్యాయవ్యవస్థ ఏర్పడిన తర్వాత శిక్షాస్త్రృతి అమలు లోనికి వచ్చింది. 


పురాణ కాలంలోని శిక్షలన్నీ దండనీతి ఆధారంగా నడిచాయి. కొన్ని 
సందర్భాలలో పురాణాల్లో శాపాల (ప్రస్తావన వుంది. శాపాలు కూడ శిక్షలే, 
పురాణాలన్ని ధర్మశాస్త్రాల వెలుగులో ప్రకాశించినవే. అందువల్ల ప్రాచీన 
ధర్మశాస్తాలైన మనుస్మృతి, శుక్రనీతి, గౌతమ ధర్మ సూత్రాలు, మొ] (గ్రంధాల 
నేపథ్యంలో పురాణాల్లోని దండనీతి విధానం రూపొందింది. 


దండనీతి చరిత్రకు అందని కాలంలో ఒకరీతి. మానవుడు నాగరికుడైన 
తర్వాత రూపొందిన దండనీతి సర్వమానవాళిని హెచ్చరించి జాగృతం 
చేసే ఒకనీతి. 


పురాణ కాలంలో దండనీతి ఉండేదని ప్రాచీన సాహిత్యం ద్వారా, 
నేటికి సంఘంలో మిగిలిపోయిన ననాతన ఆచార వ్యవవారాలవల్ల తెలుస్తున్నది. 
దండోత్పత్తి క్రమం కవిత్రయభారతం లోప్రస్తావింపబడింది. అంగదేశాధీశుడైన 
వసుహోముడనే రాజు హిమతైలంతో మాంజిష్టమనే శెలానికి సతీ సమేతుడై 
వెల్లి అక్కడ ముని సమూహం చేత పూజింపబడి, నివసించాడు. ఆ రాజు 
దగ్గరకు మాంధాతృడనే రాజు వచ్చి వినయంగా నమస్కరించి దండోత్సత్తిని 
గూర్చి తెలుసుకునేందుకు వచ్చినట్టు ప్రార్థించాడు. దానికి వసుహోముడు 
స్పందించి, దండనీతి ఆవిర్భావాన్ని గూర్చి మాంధాతృనికి సవివరంగా 
తెలియ జేశాడు. 





1. మహాభారతం - తిక్కన - శాంతి పర్వం -3- 115 
| 


1 


2 బహ్మాయాగం చేయడానికి తలచే పెట్టి అనేక ఇబ్బందుల నెదుర్కొని 
దండం లేనందువల్ల నిస్సహాయుడై విష్ణువు నాశ్రయించాడు. విష్ణువు తన 
నిస్సహాయతను వ్యక్తం చేసి, బ్రహ్మతోపాటు మహేశ్వరుని ఆశ్రయించి 
పరిస్టితిని వివరించాడు. దండం అభావం చేత జగత్తు కల్లోల మవుతున్న దని 
కలవీర పడినాడు. ఈశ్వరుడు అంతట పదహారు విట్యేల్ని, దండాన్ని, 
దండనీతి శాస్త్రాన్ని విష్ణువు ద్వారా, అంగీరసునికి ఇచ్చాడు. అంగీరసుడు 
ఇంద్ర, మరీచులకు, మరీచి భృగువుకు, భృగువు అనేక మునులకు ఇచ్చాడు. 


"దండంబు జాగరణంబున లోకంబు మర్యాదా మహితంబై 
వర్తిల్లై గపర్డి, శంకరుండు, రుద్రుండు, భవుండు, స్తాణుండు 
మాపతియను, సేళ్తం బరగు నద్దండ దేవుని సకల ధర్మంబున 
నయించు భూపాలుండైహాకా' ముష్మిక సిద్దుల బొందు". 

Wits - శాంతి న తృ - 120 


ఈ విధంగా దండనీతి దివ్యుల నుండి నవ్యులైన మానవులకు అందింది. 
దండనీతికి నష్టంకలిగితే వేదాలు నశిస్తాయి. భూతలమంతా సంస్కార 
రహితమైన హీనీస్టితిని పొంది అరాచకం 'రాజ్యమేలుతుంది, ప్రజలకు హాని 
కలుగుతుంది. అందుకే ప్రాచీన కాలంలో దండనీతిని రాజు అమలు జరిపాడు. 
ఆధునిక కాలంలో శిక్షాస్మృతి రూపుదిద్దుకొని నేరాలకు తగిన శిక్షల్ని విధిస్తూ 
ఉంది. 


క్రమ క్రమంగా రాజరిక వ్యవస్త చారిత్రక దశలో కూడా ఈ ప్రకారంగానే 
నడిచినా పోను, పోను, నియంతృత్వ వ్యవస్థ కూడ చోటు చేసుకుంది. 
ఇక్కడరాజు, సార్వభౌమ - చక్రవర్తి దశలనుండి (భ్రష్పుడైనాడు. "కేవలం 
భోగాసక్తితో జీవించడమే పనిగా సాగింది. అందువల్ల భోగలాలసత్వం 
ప్రబలింది. కాని ఈ వ్యవస్థకు మనప్రాచీన వ్యవస్థలో పేద్దగా బలంలేదు. 


ఈ పై నేపధ్యంలో శిక్ష - స్మృతి, ధర్మం, న్యాయం, నీతి, వంటి 
నైతికాయాల్సి పరిశీలిస్తే ప్రాచీన ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు నేరాలకు తగిన నిక్షల్ని సూచించాయి. ఆధునిక కాలంలో వాటిని 
పునః పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. 


2. కవిత్రయ భారతం - రాజనీతి - పు -92 


మొదటి అధ్యాయము 
నిక్షాస్టృతి - నాడు - నేడు 


శిక్ష - స్మృతి అనే ఈరెండు అంశాల్ని నిర్వచించి వివరించే ముందు 
ధర్మాన్ని గూర్చి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మహాని 
కలిగించటం నేరమని వేదాలు, పురాణాలు, శాస్త్రాలు "ఘోషిస్తున్నాయి. 


"ఏకఏవ సుహృద్దర్మో నిధనేప్యను మాతిమః 
శరిరేణసమం నాశం సర్వమన్యద్ది గచ్చ." 
(మను - 8-17) 


మరణించిన తర్వాత కూడ వెంటనుండునది మిత్ర ధర్మమొక్కటె, 
శరీరం నశించి నప్పుడే అన్నీ నశిస్తాయి. అని మనువూ ధర్మ ప్రాశస్త్యాన్ని 
నొక్కి వక్కాణించాడు. ధర్మచ్యుతి ప్రజలలో కలిగినపుడు సమాజంలో 
అస్త వ్యస్థ స్ధితి ఏర్పడుతుంది. అరాజకం (ప్రబలుతుంది. విచ్చిన్నకర శక్తులు . 
' ప్రళశయతాండవం చేస్తాయి. పురుషార్థాలు నాలుగని, శాస్త్రాలు నిర్వచించాయి. 
అవి ధర్మార్థ కామమోకాలు. అర్థం, కామం, మోక్షం ధర్మాన్ని ఆశ్రయించే 
వుంటాయి. అర్హ, కామములు మనీ అనుభవంలోనివే. ఇవి రెండు, మానవుడు. 
అవలంభించే ధర్మాన్ని ఆ(శ్రయించి వుంటాయి. అధర్మాన్ని ఆ(శ్రయించేవారు 
కూడ అర్థకామాల్ని పొందినా, అవి తాత్కాలికాలే అని నిత్యజీవితంలో మనం 
పరిశీలిస్తే అర్ధమౌతుంది. ఆధునిక కాలంలో ధర్మోద్ధరణకు న్యాయస్థానాలు 
నెలకొల్పబడ్డాయి. ప్రాచీన కాలంలో న్యోయస్థానాలు న్యాయశాస్త్ర పరిభాష 
అంతగా వున్నట్టు. కనిపించదు. ప్రాచీనులు ధర్మోద్ధరణకు పురాణాల్ని, 
వేదాల్ని, స్కృతిల్ని ఆశ్రయించారు. 

ధర్మనిష్ట ప్రజలలో నెలకొంకే నేర (ప్రవృత్తి తగ్గిపోతుందని వారు 


విశ్వసించారు. అందుకే ప్రాచీనులు ధర్మోద్ధరణకు కంకణం కట్టుకున్నారు. 
సర్వశ్రేయాలకు ధర్మం నిలయమని వారి వ్యాసం. 





కై మనుస్మృతి 


"ధర్మాదర్హః ప్రభవతే ధర్మాత్ర్వభవతే సుఖం 
ధర్మేణలభతే సర్వం ధర్మసారమిదం జగత్‌" 
(శ్రీమద్రామాయణం) 


ధర్మహాని నేరానికి మూలము కాబట్టి నేరం స్వరూపస్వభావాల్ని 
నిశితంగా పరిశీలించడం సమంజనంగా ఉంటుంది. ప్రతీ నేరం ఒక వ్యవస్థీకృత 
సామాజిక దారుణం. నేరస్తులను న సృష్టించే స్తాయి నుండి నేరాల్ని రూపుమాపుకొనే 
దశకు సమాజం ఎదగాల్స్‌ వుంది. 


ధర్మమునుంచి సంపద, సుఖం, ప్రభవిస్తాయని రామాయణములో 
పేర్కొనబడింది. ధర్మంచేత సర్వము లభిస్తుందని రామాయణములో 
ప్రవచింపబడింది. మహాభారతములో ధర్మము యొక్క ప్రాముఖ్యము ఎత్తి 
చూపబడింది. ప్రజల్ని రక్షించేది ధర్మమని, మనుష్యుల సక్రమ మనుగడకు 
ధర్మము పరివ్యాప్త మైందని మహాభారతం తెలియ జేస్తుంది. 
"ధారణాద్దర్మ మిత్యాహుః ధర్మోధారయతి (ప్రజాః 
ప్రభనార్థామ భూతానాం ధర్మప్రవచనం కృతం" 
(నుహాభారతం) 
నారదస్కృతిలో "నష్టేధర్మ మనుష్యాణం వ్యవహారః ప్రవర్తతో, అని 
చెప్పబడింది. ధర్మాన్ని (ప్రజలు స్వచ్చందంగా నిర్వర్తించి" నంతవరకు 
న్యాయ స్థానాల అవసరము ఉండదని నారదస్మృతి తెలియ జేస్తుంది. 


ఈనాడు ధర్మశాస్త్రము సమాజాన్నంతా పరివెష్టించిఉంది. జనన కాలం మొదలు, 
మరణించేవరకు మానవుని చర్యలను ధర్మశాస్త్రము శాసిస్తుంది. 


హిందూ ధర్మవ్యవస్థ, అతి ప్రాచీనమైంది. హిందూ నాగరికత యొక్క 
ప్రాథమిక దశలో, న్యాయానికి మతానికి అవినాభావ సంబంధం ఉండింది. 
'ధర్మము' అనే పదము సంస్కృతములోని 'ధృ' ధాతువు నుండి వచ్చినది. 
'ధృ' అనగా ధరించడం - ధరించేది మానవ ఐహికాముష్మిక జీవితాన్ని 





అ 


4, ఆం. వి. సర్వస్వము - సంపుటి 11- పుట 11 


5. ఆం. వి. సర్వస్వము = సంపుటి 11- పుట 11 
6. ఆం. వి. సర్వస్వము - సంపుటి 11- పుట 11 


సమన్వయింబేది. నేటి దృష్ట్యా మానవులందరిని సమానంగా ధరించేది 
సమాజాన్ని నిలబెట్టి పరిపోషించేదే 'ధర్మం'. ఈ ధర్మము వేదచోదితమని 
(ప్రాచీనులు నిర్హరించారు. వేదాలు హిందూ ధర్మానికి పరమ పవిత్రమైన 
పునాదులు. అరిదువలననే "వేదోఖిలో ధర్మమూలమ్‌” అని మను స్కృతిలో 
పేర్కొనబడింది. క్రీ!పూ॥ 4000 నం॥రాలకు క్రితమే వేద సూక్తాలు ప్రచారంలో 
ఉన్నట్టు పి.వి. కాణే”: అనే పండితుడు పేర్కొన్నాడు. 

మహర్షులకు పరబ్రహ్మంవలన (శ్రవణ గోచరమైనందున ఈ 
సనాతనములైన వేదాలకు "శృతి అన్ని పేరు కలిగింది. 'శ్చృ' అనగా వినుట 
అని అర్హము. 'స్కృతి' అనగా జ్ఞాపకమందు ఉంచుకొనునది అని అర్హము. 
పరాత్సరుని నుండి (శ్రవణ గోచరీములైన అపొరుషేయ వాక్కులను విసేనది 
వినినట్టుగా మహర్షులు సేకరించగా అవి వేదాలైనవి. మహర్దులు దివ్యవాక్కుల్ని 
జెప్పి యందుంచుకుని, న్మరించగా అవి సృతులయినవి. సాధారణంగా స్మృతులు 
శోకరూపములై, ఆచార, వ్యవహార, ప్రాయశ్చిత్త కాండలని మూడు భాగాలు 
కలిగి ఉంటాయి. మత సంబంధమైన అనుష్టాన యోగ్య విషయాలు ఆచార 
కాండలోను, పాప ప్రక్షాళన విషయాలు ప్రాయశ్చిత్త కాండమందును, లౌకిక 
న్యాయానికి సంబంధించిన అంశాలు వ్యవహారకాండయందు "పేర్కొనబడ్డాయి. 


"మను స్మృతి" స్కృతులలోకెల్ల అతి పురాతనమైనది. పరమ 
(పామాణ్యమైన ఉద్రంధం. నేడు లభిస్తున్న మనుస్మృతి భృగుమహర్షిచే 
పన్నెండు ప్రకరణాలుగా విభజింపబడి 2694 శ్లోకాలతో విరాజిల్డుతోంది. 
న్యాయ శాస్త్ర విషయాల్ని ప్రవచించిన ఇతర (ప్రసిద్ధ (గ్రంథాలలో 
యాజ్ఞవల్క్య స్కృతి, నారద స్మృతి, పరాశర స్మృతి, బృహస్పతి స్మృతి, 
కాత్యాయన స్మృతి చెప్పుకోదగినవి. న్యాయనిబంధనలు వేద కాలము తర్వాత 
ప్రారంభమైన సూత్రకాలములో పెంపొందింపబడినవి. సూత్రము అనగా 
దారము అని అర్హము. ఈ సూత్రాల సాయంతో సామాజికుడు సన్మార్గగామి 
కాగలడని ప్రాచీనులు అభిప్రాయపడినారు. ఈ సూత్రాలు శ్రాత, గృహ్య, 
ధర్మాలని మూడు విధాలు, న్యాయసంబంధమైన విషయాలు ధర్మసూత్రాలలో 
వివరింపబడ్డాయి. న్యాయశాస్త్ర ప్రాదుర్భావ దశలలో తర్వాతిదశ 'స్కృతి' 
కాలముగా పరీగణింపబడింది. మ గూర్చి పలు నిర్వచనాలు, వ్యాఖ్యానాలు 
ఉన్నాయి. అవి- 


జ్‌ 


7. ఆం. వి. సర్వస్వము - సంపుటి 11- పుట 2 


5 


నేరం ఒక సామాజిక రుగ్మత (Crime is an index of Social pathology) 
అని కొందరు సామాజిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. 

నేరంసాంఘికం, వ్యసనం వ్యక్తిగతం (Crime! is a Social 
obscene, vice is personal obscene). 

న్యాయపరంగా సమర్థించలేని ఏవిధమైన చర్య్వయైనా, లేదా చట్టాన్ని 
ఉల్లఘించి చేసిన ఏ పని నో నేరం అని సాంప్రదాయిక నిర్వచనం 


(Theil conventional definition of crime says that act or omission in 


violation of criminal law committed with out defence or justification) 


ఒక్క మాటలో చెప్పాలంటే చట్టాన్ని ఉల్లంఘించి చేసే కార్యము 
గాని, అకార్యము గాని నేరంగా చెప్పవచ్చు. (an acl of commission in 
violation of criminal law). 


అత్యధిక సంఖ్యాకులైన ప్రజానీకం తమ (ప్రాథమిక అవసరాలకు 
భంగము కలిగినప్పుడు (ప్రతి స్పందించి చట్టాన్ని ఉల్లంఘించిన నేరస్టుల్ని 
నిరోధించడం నేరమని మరో వ్యాఖ్యానం.” 


ప్రబలంగా ఉండే విశ్వాసాలను, నిజాయితీని దెబ్బతీయడంనేరం'! 


నేరం పరిస్టితుల ప్రాబల్యం వల్ల జరుగవచ్చు. అయినా అది నేరమే. 
దానికి తగిన శిక్ష విధింపబడుతుంది. టే 


నేరానికి చట్టపరమైన శిక్షవుంది. సాంఘిక విలువలు మారేటప్పుడు 
నేరనిర్వచనం మారుతుంది. ఒక సంస్కృతిలో యుగస్వభావాన్ని అనుసరించి 
ఒక చర్య నేరంకావచ్చు నేరం కాకనూ పోవచ్చు" 


నీతి బాహ్యమైన చర్య నేరం. నేరం నాగరికత ప్రసాదించిన విషఫలం. 
నేరం ఏ సంఘంలోనైనా కనిపించే ఒక తప్పిదం. 

(ప్రజల శ్రేయస్సుకు హాని కలిగించు ఏ చర్యయైనా నేరం కావున 
చట్టం నేరాన్ని నిరోధించే ఉత్కృష్ట సాధనం. చట్టాన్ని ధిక్కరించడం, 
Note : See Footnote for Numbers I to IX in saparate pages 7 & 8 


శాంతి భద్రతలకు భంగం కలిగించడం దేశ ప్రయోజనాలకు హాని కలిగించడం 
నేరం. దీనికి చట్టంలో తగిన మం. ఇక్కడ నష్టపరిహారం ముఖ్యం 
కాదు. నేరస్తుని దండించడమే ప్రధానం.* 


చట్టం నిరోధించిన ఏ కార్యం చేసినా దానికి చట్ట బద్దమైన న్గిక్ట 
తప్పనిసరి, “అది జరిమానా కావచ్చు, కారాగారావాసం కావచ్చు లేదొ మరణ 
దండనం కావచ్చు.*! 

నేరం (ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్య, చట్టాన్ని 'అలక్ష్యం 
చేయడం నేరం. అది నిక్షార్హమే..1: 





ki Criminology and penology - M. Ponnian - Deputy Commissioner 
of Police - Pioneer books Delhi 1992 - P. 12. 


2. The Law lexicon P, 261. 


3. Paul W. Tappan - Crime, Justice and Correction (Newyork) M.C. 
Grawhill), 1960, P.10. 


4. Criminology and penology - M Ponnian, P. 11. 


వ్‌, Another School of thought defines crime is "An act which a 
group of people (Social majority) regards sufficiently meanning to its 
pundamental interests to justify formal reaction to restrain the violators 
- M. ponnian - p.ll 


"6. Crime is Violation of the prevalent sentiments of pity and probity 
- Raffele - Garafalo-M. Ponnion, P. 11, 


7. Crime is a set of circumstances for which law permits imposition 
of a criminal penalty, Thus crime is not a natural phenominon, but a 
legal one what ever the law makes definition as crime is crime. Crime 
is not intrinsic that is one cannot identify characterstic other than the 
law makers fiat from which it is possible to distinguish criminal from 





Note : See foot note in page 8 fer numbers X to XII 


noncriminal circumstences - Encyclopaedia of crime and justice - 
Sanford H., Kadish - Vol, 1-P. 301. 


8. Crime is a legal lable, determined by the value system ofa society 
ata particular point of time and therefore crime is a relative term making 
the same behaviour criminal in one culture and non-criminal normal 
and even respectable, in another and further more making the same 
behaviour criminal and non-criminal in one society at deffrent periods 
- Amarkumar Singh - the criminal Guilty or Victim? Perspectives in 
criminology - Ed. S. Venugopal Rao. 


9, Crime is Moral wrong. "Crime is a by product of civilization", 
Emile Durk him says that "Crime is a natural phenominon of society 
and is an integral part of all societies - criminology and penology - M. 


Ponnion - p. 13. 


10. A Crime is an act of omission which is prohibited by law as 
injurious to the public and punished by the state. Disobedience to a 

* command of prohibition made with referfence to a matter affecting public 
peace, order, or good government to which a sanction is attached by 
way of punishment are pecuniary penalty in the interest of the state by 
way of punishment or as a whole and not by or compensation for the 
injury which the act or omission make have caused to an individual - 
The Law lexicon - P 261. 


11, _Thedoing ofan act declared by statue or ordinance of any act to 
be punished in a defhite way, to wit by fine, క! or death. 
Criminology and Penology M. Ponnion. 


12. _Crimeisan act (ios times a failure to act) that is deemed by 
statue or by the Common law to be a public wrong and is therefore 
punishible by the state in criminal proceedings. Criminology and 
Penology. M. Ponnion. 


ప్రభుత్వ వ్యతిరేక చర్యనేరం. . దీనికి ఆర్థిక దండనగాని, కారాగార 
వాసం గాని విధించవచ్చు. 

ప్రాథమిక హక్కుల్ని పౌరుల విధుల్ని ఉల్లంఘించడం నేరం. 

"సామాజిక పీడనం నుండి నేరం ఉద్భవిస్తుంది" అని వి.ఐ. లెనిన్‌ 
అభిప్రాయం. 

నేరానికి సంబంధించి పలు నిర్వచనాలు, వాఖ్యానాలున్నా, అతి 
ముఖ్యమైన వాటిని ఇక్కడ పేర్కొనటం జరిగింది. నేరం ఒక సామాజిక 
_ రుగ్మత అని, నేరం చట్టవ్యతిరేకమైన చర్య, ప్రబలంగా ఉండే విశ్వాసాలను 
నిజాయితీని దెబ్బతీయడం నేరమని పై నిర్వచనాలవల్ల స్పష్టమౌతుంది. 
నేరం పరిస్తితుల (ప్రాబల్యం వల్ల జరిగినా అది నేరంగానే 
పరిగణింపబడుతూంది. (ప్రజల శ్రేయస్సుకు హాని కల్పించే ఏ కార్యమైనా 
అది నేరమని ఉల్రేభింపబడింది. సామాజిక వీడనం నుంచి నేరం ఉద్భవిస్తుందని 


తెలుపబడింది. 


13. Crime is an offence against the crown punishable by fine or 
imprisonment - The law lexicon - P, 261. 


14. Crime or public wrong is a breach and voilation of the public 
rights and duties do to the whole community in its society 
aggregate capacity. The Law lexcon - ౨. 261. 


హిందూ - దండ ప్రక్రియా పరిణామము 


సిక అనే మాటకు దండన అని అర్థము. నేరము చేసిన వాడు 
శిక్రింపబడాలనేది నాటి నుండి నేటి వరకు" అందరి భావన. వేదాలలో 
నేరాన్ని గూర్చి గాని, వాటికి సంబంధించిన దండనలు, న్యాయ స్తానాలను 
గూర్చి గాని ప్రస్ఫుటమైన సూచనలు ఎక్కడాలేవు. దీనిని బట్టి వేద కాలంలో 
నేరాలకు గురైన వారే అపరాధి పై తమకు చేతనైన (ప్రతీకారాన్ని 
తీసుకొనుసుండిరని ఊహింపవచ్చు. (గ్రామాలలో (గ్రామీ అనే పదవి 
వుండేదని, గ్రామణి వివాదాల్ని పరిష్కరిస్తూ అపరాధులను శిక్షించే వాడని 
తెలియుచున్నది. 'వైరయాతనీ అనే పేర వైరత్యాగము చేసేందుకు పరివారాన్ని 
(ద్రవ్యరూపంలో హంతకునినుండి హతుని బంధువులు వసూలు చేయు 
పద్ధతి వేదకాలములో ఉండేది. ఈ సూచనల. వల్ల వేదకాలములో నిజమైన 
దరడ న్యాయము ఉద్భవిల్లలేదని తలంపవచ్చు." 


ధర్మసూత్ర కాలము : ధర్మసూత్రాలలో కూడ న్యాయ పాలనను 
గూర్చి విపులమైన చర్చ లేకున్నా దండన్యాయము యొక్క శె శైశవావస్టను 
పరికింపవచ్చును. సూత్రకారులలో మొదటివాడు గౌతముడు, వ్యవహారమును 
'ధఢేయనిబంధన', 'దండనిబంధన' అని వర్గీకరించాడు. ధేయ నిబంధన 
ధనమూలమైంది. మానవుల ప్రలోభం వల్ల ఈ వ్యవస్థ. అవసరమైంది. 
దండనిబంధన హింసామూలమైంది. మానవుల ) కామకక్రోధాదులబే ఆవశ్యమైంది. 
ఈ వర్గీకరణలలో నేడు సివిల్‌ క్రిమినల్‌ న్యాయపాలనల మధ్య గల 
ఖేదమే సూక్ష్మంగా గోచరిస్తుంది. రాజు న్యాయ పాలన చేయాలని, దోషులను 
శిక్షించి (ప్రజలను రక్షించాలని గౌతముడు 'పేర్కొన్నాడు.6 దోషాన్ని 
నిర్ణయించేందుకు సాక్షులను విచారించాలని కూటసాక్షులను రాజు 
దండించాలని గౌతముని ఆదేశం, 


8 ఆం. వి. సర్వస్వము - పుట 21 -సం-11 
9 ఆం. వి. సర్వస్వము “పుట 21.-సం-]11 


1 


10 అం. వి. సర్వస్వము - పుట 2] _ సం-11 


10" 


ఆపస్తంబుడు "దోషి ప్రాయశ్చిత్తంతో పునీతుడు కావచ్చని, ఆచార్యుడు 
ఆ |ప్రాయక్సిత్తాన్ని నిశ్చయించాలని, ఆవిధంగా ఆచార్యునిచే నిశ్చయించబడిన 
ప్రాయశ్చిత్తాన్ని దోషి, చేసికొనినచో ఆ సంగతి రాజునకు నివేదించి తగు 
విధంగా శిక్షింపబడాలని", నిర్దేశించాడు "న సందేహా దజ్ఞాము తుర్యాత్‌", 
నిందితుడు నేరస్తుడు అనుటలో సందేహము ఏ మాత్రము పున్నా దండన్యాయ 
సూత్రాన్ని ఆపస్త' ౦బుడు నాడే ప్రవచించాడు. సందేవోస్పదమైన విషయాలందు 
నిజాన్ని కఠిన దివ్య పరీక్షలు మొ|| విధములలో నిరూపించవచ్చునని 
ఆపస్తంబుడు సూచించాడు. సూత్రకాలములో ఈ దివ్య పరీక్షలు ప్రవేశ 
న దీని వలన ఊహించవచ్చు. 

బౌద్ధాయనుడు వైరయాతన క్రింద ఇచ్చే గోవులను రాజు కివ్వాలని 
సూచించాడు. దీనివల్ల వైరయాతన హతుని బంధువులకు చెల్లించు 
" పరిహారముగా కాక రోజుచే విధింపబడిన దండనగా పరిగణింపబజెనని 
భావింప వచ్చును. బౌద్దాయనుడు ఏ నిర్ణయం వల్ల అంునా అన్యాయం 
జరిగిన దాన్ని పాప ఫలములో నాలుగవీవంతు పక్షికారునికి 1/4 వంతు 
సాక్షులకు, నాలుగవవంతు న్యాయాధీశునికి, మిగిలింది. రాజుకు చెందాలని 
సూత్రీకరించాడు.!2 


విష్ణు ధర్మసూత్రాలలో 'స్మిత పూర్వభాషి స్యాత్‌ వధ్వేష్వపిన భృకుటి 
మాచరేత్‌' 12% .అని వుంది. అనగా మరణదండ నార్హుడైన అపరాధితో 
కూడ న్యాయాధీ శుడు చిరునవ్వుతో భాషించ వలనేగాని, కోపాన్ని 
ప్రదర్శింపరాదని సూచింపబడింది. అపరాధాలకు ' సాహాసములను' సాధారణ 
న్యాయం విష్ణు ధర్మ సూత్రాల నాటికికలిగింది. వీటి తీవ్రతాను సారంగా ' 
ప్రథమ, మధ్యమ, ఉత్తమ సాహసములని వాటిని వర్గీకరించి ఒక దాని 
కన్న ఒక దానికి ఇుచ్చెన అర్థదండాన్ని విష్ణువు విధించాడు. 
11. ఆం.విస - పుట 39. దీనినే న్యాయ వ్యవస్థ వ 
గా పరిగణిస్తుంది. 
12... నేడు కూడ కొందరు న్యాయ మూర్తులు బాధితునికి నష్టపరిహారం ' 
నిందితుని నుండి ఇప్పించు చున్నారు. 
2A. ఆం, వి. సర్వస్వము పుట 39 
13. (ప్రధమ, మధ్యమ, ఉత్తమ సాహసముల గూర్చి 2వ అధ్యాయంలో 
ప్రత్యేకంగా వివరించబడింది. పుటలు 78, 79 


11 


రాజు సుశిక్షకుడైన (ప్రజలు ధర్మపథంలో నడవగలరని, భూపతి+* 
ఆధర్మనిరతుడైనచో ప్రజలు ఆధర్మపరులగుదరని, అధర్మ వర్తనులున్న 
దేశంలో వర్గాలుకురవవని, పంటలు పండవని, రాష్ట్రానికి అరిష్టమని, ధనక్షయం 
కలుగుతుందని, శత్రువులకు లాభం చేకురుతుందని శుక్రనీతి!* సారంలో 
"పేర్కొనబడింది. 


స్కృతుల కాలము ; మనుస్మృతిలో ఏడు, ఎనిమిది, పదకొండు 
అధ్యాయాలలో దండ ప్రక్రియ కొంత వరకు విపులీకరింపబడింది. అపరూధాలు 
వాళ్చారుష్య, దండపారుష్య, సేయ, సాహస, స్త్రీసంగ్రహణ, ప్రకీర్ణములని 
వర్గికరింపబడ్డాయి. ప్రజలను దుష్టులనుండి రక్షించేందుకు గ్రామాలలో సైనిక 
పటాలాలను, కాపుదలకొరకు ఉంచ వలసిందిగా మనువు అదేశించాడు. 
(పతి గ్రామమునకు, పదిగ్రామాలకు, ఇరవై (గ్రామాలకు, శత గ్రామాలకు, 
వేయి (గ్రామాలకు, ఒక్కొక్క అధిపతిని రాజు నియమించాడు, దశ 
గ్రామాధిపేతికిని, శత గ్రామాధిపతికిని, అతడు సహాస్రగ్రామాధిపతికిని నేరముల 
సమాచారాన్ని తెలియచేయాలి. రాజు స్వయంగా అనుభవజ్ఞాల సాయంతో 
న్యాయ సభను ఏర్పరిచి నేర విచారణ చేయవచ్చు. స్వయంగా న్యాయ 
పాలన చేసేందుకు తనకు అవకాశము లేనిచో, న్యాయాధిపతుల, సభ్యుల, 
సాయంతో, నేరవిచారణ చేసేందుకు ప్రతి నిధులను రాజు నియమింప, 
వచ్చును. 


ధర్మరక్షణా వశ్యకత, దండన్యాయ పాలనలో రాజు చూపవలసిన 
మెలకువల్ని మనుస్కృతి సూచించింది. 


'ధర్మ వవహతో హన్తి ధర్మోరక్షతి రక్షితః 
తస్మాత ద్ధర్మోన హంతవ్యో మానో ధర్మోహతోధీత్‌ 
(మను -8-15) 


ధర్మము తన్నతిక్రమించిన వారిని నాశనం చేస్తుంది. రక్షింపబడినదై 
రక్తి క్రిస్తుంది. కనుక ధర్మాన్ని వ్యతిక్రమింపరాదు. 





14. ' శుక్రనీతి సారం - పుట 115 


12 


"పాద్యోధర్మస్య కర్తారంపాదః స్యాక్షిణమృచ్చతి 
పాదః స్యభాసదః సర్వాన్‌ పాదో రాజాన మృచ్చతి" 
(మను -8- 18) 


అన్యాయ నిర్ణయ జనిత కల్మ షములో నాల్లవ వంతు నేరము చేసిన 
వానికిని, నాలుగవ వంతు సాక్షులకును, నాలుగవ వంతు సభాసదులందరికి, 
సాలుగవవంతు రాజునకు చెందుతుంది. 


"యధాసమత్యస్రుక్‌ పాతైమృగస్య మృగయః పదమ్‌ 
నమేత్తథానుమానేన ధర్మస్యనృపతిః పదమ్‌" _ (మను -8-34) 


. అనగా ఏవిధంగా వేటగాడు (గాయపడి దృష్టి పథమునుండి తప్పి 
పోయిన లేడి) త్రోవయందు స్రవించిన రక్తాన్ని ఆధారంగా గొని గమ్యస్థానము 
యొక్క ఆచూకి తెలుసుకొంటాడో అట్ల రాజు న్యాయం ఎటు ఉందో 
ఊహాబలంతో కనిపెట్టాలి. 


"అనుబంధమ్‌ పరిజ్ఞాయ దేశకాలంచతత్వతః 
సాపరాధాచాలోక్యదండమ్‌ దండేషు పాతయేత్‌" 


రాజునేరహేతువును నేరము చేసిన చోటు, కాలము, అపరాధాన్ని 
విమర్శించి శిక్షార్లు నికి నిక్రన్లు విధించాలి. 


"అదణ్థ్యాన్టణయ న్రాజా దణ్ఞ్యాంళ్ళి వాప్యదణ్ణియన్‌ 
అయశోయహా దాప్పోతి నరకం చైవ గచ్చతి" 
(మను -8-72) 


అనగా శిక్షింపతగని వానిని శిక్షించినట్టయితే, శిక్షింపతగిన వారిని ! 
నిక్షించనట్టియు రాజు అపఖ్యాతి పాలౌతాడని మనువు అభిప్రాయం. 


13 


మనువు నాలుగు రకాల శిక్షల్ని నిర్దేశించాడు. అవి 
1. వాక్‌ దండన (బుద్ది చెప్పుటు 
2. థిక్‌ దండన (చీవాటు పెటుటు) 
ర్‌ు థు 
3, అర్హ దండన (జరిమానా) 
4. వధ దండన (దైహిక దండనము) 


దండ ప్రక్రియలో అభియోగ నిర్వహణా బాధ్యత వహింప వలసింది 
(ప్రభుత్వమని, మనుస్మృతి వ్యాఖ్యాత మేధాతిధీ (10201640 అభిప్రాయం, 15 


సాక్షులు లేని సందర్భాలలో మనువు దైవ పరీక్షల్ని అనుమతించాడు. 
అగ్ని పరీక్ష జల పరీక్షల్ని "పేర్కొన్నాడు. రాజులు విధించే శిక్ష గాకనేరస్తుడు 
ప్రాయశ్చిత్తము చేసుకోవాలని మనువు అభిప్రాయపడినాడు. అపరాధాన్ని 
బట్టి (ప్రాయశ్చిత్సాన్ని మనువు సూచించాడు. (మనుస్కృతి అష్టమాధ్యాయం) 


యాబ్ఞ్యవల్క్య్య స్మృతిలో న్యాయస్తానాల్ని వర్గీకరించి వాటి మధ్యగల 
అంతరాలను సూచించడం జరిగింది. 16° 

“నృపేణాధికృతాః పూగాః (శ్రేణయోధకులానిచ 

పూర్వం పూర్వం గురు జ్లేయం' వ్యవహార విధౌనృణామ్‌" 

రాజ నిర్ణయాల్ని పరాజితుడైన పక్షకారి పూగాది!7? న్యాయస్థానాలలో 
తిరిగి వ. వీలు లేదని చెప్పబడింది. 


జు ఉన్నతమ న్యాయ స్థానమనియు, స్వయంగా రాజు న్యాయపాలగ 

అ వీలు లేనపుడు సర్వధర్మ నిష్టాతుడగు "ప్రాడ్వివాక్కునకు" 

Pe న్యాయ పాలనాధికారము ఇవ్వవచ్చుననియు, రాజు స్వయంగా 

అధ్యక్షత వహించు న్యాయ స్తానమునకు శాసిత న్యాయ స్తానమనియు, 

అతనిచే నియుక్తులైన అధికారులు, అధ్యక్షత వహించే న్యాయ స్థానములకు 
ముదిత న్యాయ స్తానములనియు "పేరుంది. 





15. ఆం. వి. సర్వస్వము - సంపుటి 11 పుట 40 
16. అం. వి, సర్వస్వము సంపుటి 11- పుట 40 
17. Appealate Court. 

14 


దోషులను (నేరముచేసిన వారిని, నిర్ణోషులను నిర్ణయించేందుకు 
యాజ్ఞ్యవల్క్యుడు! అయిదు రకాలైన దైవ పరీక్షల్ని వివరిరిచాడు. 


1. తులపరీక్ష : దీని యందు పరీక్షితుడు ఒక త్రాసులో తూచబడుతాడు. 
తూచిన తర్వాత, పరీక్షితుడు ఆ త్రాసునుద్దేశించి "నేను దోషిని కాని చోనన్ను 
పైకి తీసుకొనిపొమ్ము" అని మంత్రపూర్వకంగా ప్రార్థించి తిరిగి పరీక్షితుడు 
త్రాసులో తాను పూర్వము ఆశీనుడైన శిబికమందు ఆశీనుడొతాడు. అపుడు 
, ఆ శిబిక పైకి పోయినచో అతడు నిర్లోషి అనియు క్రిందికి వచ్చినచో లేదా 
యధాస్థానమందుండిన అతను దోషియనియు నిర్ణయింపబడుతుంది. 


2. అగ్ని పరీక్ష : ఇందులో పరీక్షితుని చేతులలో ఏడు రావి, 
ఆకులనుంచి, అగ్నిని ప్రార్థించి వానిపై అగ్ని తప్తలోహ పిండములను 
పెడతారు. అగ్ని గుండము చుట్టు ఏడు వర్తులాకార మండలాలు ఉంటాయి. 
నెమ్మదిగా నడుస్తూ వాటిని దాటి ఆలోహ పిండాల్ని పరీక్షితుడు క్రిందికి 
వదలి పెడతాడు. అపుడు చేతుల్ని పరీక్షింపగా అవి బాగా కాలినచో అతడు 
దోషియని, కాలకుండా లేదా కొద్దిగా కాలినచో అతడు నిర్జోషియని 
| నిర్ణయింపబడుతుంది. 


3. ఉదక పరీక్ష ; ఇందు వరుణుని ప్రార్థించి నిందితుడు (శోధ్యుడు) 
నాభివరకు నీరు వచ్చు వరకు జలాశయము లోనికి జొచ్చి నిలిచి యున్న 
మరొకడు తొడలను పట్టుకొని వుంటాడు. అప్పుడే విలుకాడు బాణాన్ని 
వదలి పెడతాడు, విడిచిన బాణంతో బాగా పరిగెత్తేవాడు ఒకడు నిలబడి 
ఉంటాడు. బాణం పడిన చోట మరియొక్కడు నిలబడియుంటాడు. అపుడు 
(ప్రొడ్వివాకుడు మూడు మార్తు చప్పట్లు కొడతాడు. మూడవమారు కొట్టగానే 
శోధ్యుడు నీటిలో మునుగుతాడు. వెంటనే బాణాన్ని విడిచిన స్థానందున్నవాడు 
బాణం పడిన చోటుకు చేరుకుంటాడు. చేరగానే అక్కడున్నవాడు బాణంతో 
బాణాన్ని విడిచిన చోటుకు పరుగుతీస్తాడు. అతడు ఆ చోటుకు చేరునప్పట్టికి 
నిందితుడు (శోధ్యుడు) నీళ్లలో మునిగి ఉంకేనె నిర్లోషియనియు లేనిచో 
దోషియనియు నిర్దారింపబడును. 
మమ పం సప పటమును యు 
18. ఆం. వి సర్వస్వము సంపుటి 11- పుట 40 


15 


4. విష పరీక్ష : ఇందు విషాన్ని ప్రార్థించి శోధితుడు ఏడు యవల 
(గోథుమలలో ఒక రకం) పరిమాణంగల విషాన్ని ముప్పదిరెట్లు పరిమాణం 
గల వెన్నతో' కలిపి పూర్వాహ్హములో చల్లని చోట భక్షించాలి. ఆ రోజంతా ' 
అతనికి మూర్చ, వమనములు మొ|| విష ప్రయోగ లక్షణాలు కాన రానిచో 
అతడు నిర్లోషి యని నిర్ణయిస్తారు. 


5. కోశపరీక్ష : ఇందు రుద్ర, దుర్గ ఆదిత్య మొ] ఉగ్రదేవతా 
మూర్తులను పూజించి, ఆ మూర్తుల స్నాతోదకాన్ని శోధితుడు సేవిస్తాడు. 
పదునాలుగు రోజులలో అతనికి రాజ, దైవికములగు సంకటములు (ధన 
నష్టము, దగ్గర బంధువుల మరణము, వ్యాధి మొ|నవి) రానిచో అతడు 
నిర్దోషి యని నిర్ణయిస్తారు. 


ఈ దైవ పరీక్షలన్ని మహాపరాధములందే ప్రయోగింప బడాలి. 
నిందితుడు తాను విజితుడైనచో, శిక్షకు పాత్రుడగుటకు సమ్మతించినపుడు, 
శోధ్యుడే దైవ పరీక్షను కోరినపుడు, రాజ ద్రోహాపరాధము మందును, ఈ 
దైవ పరీక్షల్ని ప్రయోగింప వచ్చును. నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు 
యాజ్ఞ్యవల్క్యుడు ఈ దైవ పరీక్ష పద్ధతుల్ని సూచించినాడు. 

. యాజ్ఞ్యవల్క్య్య స్మృతి యందు ప్రాయశ్చిత్తాలకు ప్రముఖ స్థానం 
ఇవ్వబడింది. విజ్ఞానేశ్వరుడు అపరాధుల విషయంలో రాజు యొక్క కర్తవ్యాన్ని 
నిర్దేశించే యాజ్ఞ్యవల్క్య శ్లోకాన్ని!) వ్యాఖ్యానిస్తూ "రాజా యధాపరాధం 
వినీయ దండాయీత్వాపది (స్వధర్మే) స్వాపయేత్‌ అని వివరించాడు. 
అపరాధానికి తగిన శిక్షను విధించి స్వధర్మంనుండి చలించని అపరాధిని 
(స్వధర్మము నందు) తిరిగి స్తాపించాలి, ఈ (ప్రయోజనాన్ని సాధించేందుకు 
'ప్రాయశ్చిత్తములు కూడ విధింపబడినవి. 


దండ వ్యవస్థ విషయంలో యాజ్ఞవల్క్య ప్రోకృములగు ఈ క్రింది 
శ్లోకాలు?) గమనింపదగినవి. . 


19. అం. వి. సర్వస్వము సంపుటి - 11 పుట 41 
20, ఆం. వి. సర్వస్వము సంపుటి 11 పుట 41 


16 


న్తక్తిేరి పుంజీ భూతమై ప్రభుత్వ పరముగాని తొలి రోజుల్లో, జనులు అన్యులచే 
తమకు కలిగిన హానికి తగిన ప్రతీకారాన్ని తామే స్వశక్తి మెరకు చేసెడివారు. 
వోని పొందిన వాడు ప్రత్యువకారము చేయకుండా మరణిస్తే అతని బంధువర్గం 
దోషిపై పగతీర్చుకొనెడివారు. దండనీతి శాస్త్ర రూపమున వ్యవస్టీకరింపబడని 
కాలములో వ్యక్తిగత ప్రతీకార చర్యయే దండనీతి ప్రక్రియ". 


అకృత్యముచేసిన వానిని మాత్రమే అపరాధిగా ఆ దశలో (దండ 
(ప్రక్రియా ప్రప్రథమ దశలో) తలచెడివారు కాదు. అతని బంధువర్గంకూడా 
ఆ అపరాధానికి బాధ్యులుగా పరిగణింపబడెడివారు. అందువల్ల ఒకనేరము 
జరిగినపుడు నేరము చేసిన వాని బృందానికి సాముదాయిక బాధ్యత ఉండేది. 
అట్తే నేరానికి గురైన వాని బృందాని కంతటికి ప్రతీకార చర్యల్ని ఆచరించుటకు 
సమిష్టిగా హక్కు ఉండేది. అపకారం వ్యక్తులకు మాత్రమే జరిగినదను 
భావము సమయు వరకు నిజమైన దండ న్యాయము ఉద్భవిస్తుంది. ఒక 
దుష్ట కార్యము వలన నమాజానికంతకు అపకారము కలిగినదని పరిగణించినపుడే 
సికాన్యాయం ప్రభవిస్తుంది. ప్రమాదంచే గర్హింపబడే అపకృతి శిక్రనీయమగు 
అపరాధంగా పరిణమిస్తుంది. - 


పురాతన గ్రీకులు ఏ వ్యక్తి అయినా వధింపబడినచో, అతడు (ప్రేత 
రూపమున వధించిన వానిని పీడించుటకు భూతలమున పర్యటిస్తుంటాడనే 
వ్య్వాసము కలిగి ఉండెడివారు హంతకునికి సమాజము ఆశ్రయమిచ్చినచో 
హతునియొక్క (పేతము ఆగ్రహించి సమాజాన్నంతా పీడిస్తుందని పురాతన 
గ్రీకులు భావించారు. ఆ (పేతాన్సి శాంతపరచి వదలించు కునేందుకు 
హంతకున్ని బలిచ్చెడివారు. ప్రాచీన యూదుజాతులలో ' వధించే ఆచారము 
ఉండేది. ప్రాచీన గ్రీకు, రోమన్‌లలో వెలివేయు పద్ధతి అమలులో ఉండేది. 


30. అం. వి. సర్వస్వము - 11 సంపుటి - పుట 32 


21 


రోమన్‌ చరిత్రలో. దండ న్యాయశాస్త్ర 
పరిణామము 


రోమన్‌ సమాజములో సమష్టిగా అపరాధానికి గురిఅయితేవారికి శాసన 
సభ, నేరస్టుని, అతనికి విధింపవలసిన శిక్షను ప్రత్యేకంగా "పేర్కొని, శాసనం 
చేసి, ఆ శాసనాన్ని అమలు జరిపేది. రాజ్యభద్రతకు భంగము కలుగజేసినాడని 
నేరానికి గురియైన వానిపై చర్య తీసుకునేందుకు విశిష్ట శాసనాన్ని రచించి, 
రోమనులు (ప్రయోగించారు. ఇట్టి విశిష్ట శాసనాలు దండశాస్త్రం యొక్క 
బాల్యావస్థను సూచిస్తాయి. ప్రభుత్వానికి హాని కలిగించే నేరం జరిగిన 
తర్వాత ఆనేరస్తుని శిక్షించేందుకు శాసనసభ చేతగాని, కార్యనిర్వాహకశాఖ 
ద్వారాగాని కహ చర్యలను ప్రత్యేకముగా ప్రయోగించుట రోమ్‌నందు 
దండూాస్త్రపు తొలి రోజులలో ఉన్న ప్రక్రియా పద్ధతి. బవువిధాలైన అపరాధాల్ని 
ప్రభుత్వము దండనార్లులుగా గుర్తించుట దండన్యాయవ్యవస్తా పరిణామంలో 
రెండవ దశ, దండనీయ నేరాలు ఎక్కువయినపుడు. శాసన సభ దండనాధి 
కారుల్సి నియమించి శిక్షల్ని విధించే అధికారాన్ని వారికి దత్తం చేయవలసి 
వచ్చింది. రోమ్‌లో నేరాలు జరిగిన పిమ్మట ఒక్కొక్క (ప్రత్యేక తరగతికి 
చెందిన నేరాల్సి విచారించేందుకు ఒక్కొక్క (ప్రత్యేక దండనాధికార కమిషన్‌ 
నియోగించేవారు. 


కొన్ని తరగతులకు చెందిన నేరాల్ని విచారించేందుకు ఆ" నేరాలు 
జరుగక పూర్వమే భవిష్యత్తులో జరుగవచ్చునని జరిగినపుడు వాటిని 
విచారిచేందుకు ముందుగా నియత కాలిక కమాషనులను నియోగించటం 
దండన్యాయ పరిణామములో మూడవ దశ. రోమ్‌లో పితృ హత్యను, ఖూనీలను 
విచారించేందుకు (ప్రతి సంవత్సరము ఇట్టి దండనాధికార కమీషన్లు 
నియోగింపబడేవి. ఈ కమీషన్లు పని చేయుటకై (ప్రభుత్వము ముందుగానే 
ఏ కృత్యాలు నేరాలో నిర్వచించి వానికి ఏ జరిమానా, లేదా ఇతర దండనలు 


22 


విధింప వలెనో నిర్దేశించ వలసి వచ్చేది. నాలుగవ దశలో దండనాధికార 
కమోషనులు శాశ్వత పీఠములయ్యెను. రోమనులు అట్టి మొట్టమొదటి 
దండనాధికార పీఠము క్రీపూ] 149లో నియోగింపబడింది. ఏ నేరాలు ఈ 
న్యాయస్తానములో విచారింపబడునో సువ్యక్తం చేయబడింది. నేరాలు చేసిన 
వారినందర్ని విచారించి. దండించేందుకు ఈ న్యాయాలయానికి అధికారము 
ఉండింది. 


శాశ్వత దండనాధికార మండలి స్థాపనతో (క్రీ!పూ| 149) క్రమ పద్దతి 
గల. క్రిమినల్‌. న్యాయ నిర్వహణ ప్రారంభమైనదని భావింప వచ్చును. 
నేరాలు వృద్దిచెందే కొద్ది ఈ మండలుల సంఖ్య కూడ పెరుగసాగింది. 
రోమన్‌ చక్రవర్తులు అధికారక్షేత్ర పరిధుల్ని గురించిన వైరుధ్యాన్ని తొలగించి 
నేరాలను పర్షీకరించి, మండలులను రద్దుచేసి వాటి స్థానములో 
దండన్యాయాధిపతుల్ని (1428150249) నియోగించారు. నేరాలను దండనల్ని 
విధించుట ప్రభుత్వ కర్తవ్యమని ఈ విధంగా స్థిరపడింది. చక్రవర్తి న్యాయానికి . 
మూలస్థానంగా అపర ధర్మావతారుడు గా పేరుగాంచాడు. 


23 


, ఆంగ్లేయ దండ ప్రక్రియ పరిణామము 


1 


ఆ(ల్రేడ్‌ రాజు (క్రోడీకరించిన చట్టంలో ఈ ఉపనిబంధన ఉంది.3! 
పెద్దబొటన వేలు తెగ వేసినచో 20 పిల్పింగులు, రెండవ (వేలు తెగవేసినచో 
15 షిల్లింగులు, మూడవ (వేలుకు 9 షిల్లింగులు, నాల్గవ దానికి ఆరు 
షిల్లింగులు, చిటికెన వేలుకు 5 షిల్రింగులు పరిహారంగా నేరస్తుడు చెల్లించాలి, 
పరీహారము చెల్లింపని నేరస్తుడు న్యాయ బహిష్కుతుడుగా ప్రకటీంపబడేడువాడు. 
న్యాయ బహిష్కుతుని వన్యమృగము వలె ఎవరైన చంపివేయవచ్చు. ప్రభుత్వము 
వానికి రక్షణనివ్వదు. కొన్ని రకములైన నేరాలలో ఫిర్యాదికి పరివారముతోపాటు 
రాజుకు జరిమానా కూడా చెల్లింపవలసి ఉండేది. కొన్ని మహాపరాధాలకు 
పరిహారము విధింపబడలేదు. శిరచ్చేదం లేదు. వికలాంగుని చేయుట ఆస్థిని 
ప్రభుత్వం వశపరచుకోవటం మొదలగు దండనములు అట్టి మవోపరాధములకు 
విధింపబడెను. ఆనాడు కారాగారాలులేవు. అందుకే కారాగారవాసము ఒక 
నిక్షగా సేర్కొనబడలేదు. రాజ్యశాంతికి భంగము కలిగించుట కూడ 
అపరివార్యమగు దండనీతి అపరాధమే నేరవిచారణయందు దైవవరీక్ష ప్రక్రియలు 
నిరూపణ పద్దతిగా వాడుకలో ఉండేవి. అగ్ని పరీక్షలో నిందితుడు 9 
అ|| (2.7మి) . దూరమువరకు అగ్నితప్తమైన ఇనుప కమ్మోని పట్టుకొని 
మోయవలసి ఉండేది. మోసిన పిమ్మట అతని చేతికి కట్టు కస్తేవారు.. 
మూడు రోజులలో పుండు మానితే అతని నిర్దోషిగా పరిగణింపబడును. జల 
పరీక్షలో నిందితుని సంచిలో కట్టి నదిలో పడద్రోసే సెవారు. నిర్దిష్టమైన దూరము 
వరకు తేలగల్లినచో నిర్లోషిత్వము బుజువవుతుంది. నిందితుడు నిరోషియైనచో 
అతన్ని దేవుడు రక్షిస్తాడన్న విగ్వాసమే ఈ దైవ పరీక్ష (ప్రక్రియ తాత్పర్యం. 
ఇది మతాధికారుల పర్యవేక్షణ (క్రింద జరుగుచుండేది. 


నార్మన్ల కాలము : ఆదిలో ప్రభుత్వము ముద్దాయిపై ఫిర్యాదిచేయుట 
గాని, స్వయంగా నేరస్తులుగా శిక్షించుట తన కర్తవ్యంగా భావింప లేదు, 
నిష్పాక్షికంగా మధ్యవర్తి పాత్రను వహించి పిర్యాది జరిపెడు (ప్రతీకార 
చర్యల్ని క్రమబద్దంగా ఉండేటట్లు పర్యవేక్షించేది, ఫిర్యాది నేరం జరిగిన 





31. ఆం. వి. సర్వస్వము = 11 సంపుటి - పుట 34 


24 


వెంటనే ఆక్రోశించి (116 ౩nd (19) సార్జంటులకును రాజోద్యోగులకును 
'కోరోనరొ అనే దుర్మరణ విచారణాధికారికిని విషయం తెలిపి అటు తర్వాత 
ఫిర్కాకోర్డు (Country court) కు పిర్యాదు చేసుకొనవలనసి ఉండేది. ఇట్టి 
ఫిర్యాదుకు వ్యక్తిచే నేరారోపణం చేసే విధానం లేదు. సంపార్షకా రూపక 
వ్యాజ్యం అని పేరు. నిందితుడు నేరము చేయు చుండగానే పట్టు బడక 
పోయినచో నిర్దోషిత్వాన్ని బుజువు చేసుకునేందుకు ద్వంద్వ యుద్ధం ఏర్పాటుకు 
సంసిద్ధుడని తెలియ బరచ వచ్చును 


నార్మన్లు, దండ ప్రక్రియా పద్ధతుల్ని కొంత సంస్కరించారు. పూర్వము 
అనుమానింపబడిన నేరస్తుని కోర్టుకు హాజరు పరుచవలసిన బాధ్యత ఫిర్యాదికి, 
ఆత్మబంధువులకు . ఉండేది. ఇంగ్లాండును జయించిన ' విలియమ్స్‌ రాజా 
బుజు (ప్రవర్తనా బాధ్యత పద్దతిని ప్రవేశ పెట్టినాడు. ప్రతి పౌరుడు "టైథింగో 
అను పేరు గల పదిమందితో కూడిన వర్గంలో | చేర్చబడతాడు. ఆ పదిమందిలో 
ఏ ఒక్కడు నేరం చేసినా మిగిలిన "తొమ్మిది మంది అతనిని కోర్టులో 
హాజరు పరచాలి. ఈ 'ఫైథింగ్‌ విధానాన్ని సక్రమంగా జరిపించేందుకు 
'షరీఫ్‌' అనే రాజోద్యోగి నియోగితుడయ్యేవాడు. ఈపద్ధతి 14వ శతాబ్ది నాటికి 
సమసి పోయింది. ప్రతి గ్రామంలో ఒక కానిస్టేబుల్‌ స్టాన్‌క శాంతి సంరక్షకుడుగా 
నియమింప బడే పద్ధతి అమలు లోనికి వచ్చింది. “నేరస్తుని పట్టుకొని కోర్టు 
ఎదుట హాజరు పరబే బాధ్యత వానికి సంక్రమించింది. | 


రెండవ హెన్రీ రాజ్యమేలే కాలంలో దండ (ప్రక్రియా పద్ధతి. చాలా 
విధాలుగా సంస్కరింపబడింది. శ్రే 'కేరండన్‌ (1166) నార్లాంటన్‌ (1176) లందు 
ప్రారంభింపబడిన కొత్త విధానం వలన ప్రభుత్వవక్షంగా అభియోగము 
దాఖలు చేయబడింది. వ్యక్తిచే నేరారోపణావిధానము ఈ నూతన విధానం 
వచ్చిన పిదప ఆపివేయబడింది. ఆక్రోశం స్తానంలో క్రమబద్ధమైన అపరాధ 
ఆరోపణా పద్దతి (1600609 (ప్రవేశ పెట్టబడింది. దీని (ప్రకారం దోపిడి 
గాండ్రు, దొంగలు, వారి (ప్రేరకులు, సహాయకులు మొ!! వారిపై నేరారోపణం 
ప్రభుత్వ న్యాయాధీశుల ఎదుట చేయాలి. ఉపమండలానికి (ప్రతినిధులైన 
12 మంది దైవసాక్షిగా ప్రమాణం చేసి ఈ నేరారోపణ (4001392400) 
చేసెడివారు. ఈ రీతిగా నేరారోపణ చేసే జ్యూరీ, ఆచరణ, లోనికి నిందితుని 


32. అం. వి. సర్వస్వము - 11 సంపుటి - పుట 34 


“25 


అనుమానించిన పిమ్మటనే అభియోగం ప్రారంభంకావటంవల్ల దోషియని 
బుజావయ్యేవరకు నిందితుడు నిర్దోషియే అను అవధారణకు' తావు లేక 
పోయింది. నిందితుడు నేరం చేసినట్టు అనుమానించవలసి ఉన్నందున ఆ 
అనుమానాన్ని నివర్తించుకొన వలసిన బాధ్యత అతనిపై వుంటుంది. 


క్రీశ! 1216లో జరిగిన 'లేటరన్‌ సమితి' (1242210020) సమావేశము 
న్యాయ పాలనలో మతాధికారులు దైవిక పరీక్ష వినియోగించే పద్ధతుల్ని 
నిరసించింది. అట్టి పరీక్షలో మతాధికారులు సహాయ భూతులు కోరాదని 
కట్టడి చేసింది. (క్రీశ 1219 నుండి ఇంగ్లండులో దైవిక పరీక్షలు. వదలి 
వేయబడినవి. 13 వ శతాబ్ది చరమ భాగంలో జ్యూరి పద్ధతి స్తాపితమైంది. 
జ్యూరి' విచారణకు ముద్దాయి అంగీకరించనిచో, అంగీకరింపచేసే సేందుకు 
. అతన్ని హింసించెడివారు. ఆనాడు చాలా. అపరాధాలలో దోషికి మరణ 
దండన విధించుటయే కాక, అతని స్ధిర చరాస్తులన్ని ప్రభుత్వం వశపరచుకునేది. 


క్రీశ! 1327లో శాంతి సంరక్షక స్తానిక న్యాయాధికార కార్యాలయము 
సాపింపబడింది. అనుమానితుల్ని నిర్బంధించి వారిని ప్రభుత్వ నియమిత 
న్యోయాధీశులు వచ్చేంత వరకు తమ అధీనంలో ఉంచుకొనునట్టు శాంతి 
భద్రత చర్యలు ఈ ఉద్యోగులకు అప్పగింపబడినవి. |క్రీ|[శ| 1345లో వార్‌కే 
శిక్షణాధికారము ఒసగబడింది. క్రీశ] 1363 సం|లో నాలుగు మార్లు ఈ 
ఉద్యోగులను సమావేశము కావలసిందిగా ఆదేశాలు జారి చేయబడ్డాయి. 
వీనికే "త్రెమాసికి సమావేశాలు" అనిపేరు. 18వ శతాబ్దికి త్రైమాసిక సమావిష్టులు 
ఉరిశిక్షలు విధింపవలసిన వ్యవహారాలను న్యాయ సభకు పంపుట పరిపాటి 
అయింది. అప్పటి మవాపరాధాలన్నింటికి మరణ దండన విధింపవలసినందున 
దేశీయ న్యాయం క్రిందకు వచ్చే చిన్న నేరాల్ని మాత్రమే ఈ త్రైమాసిక 
సమావేశాలు విచారణ సల్ఫి నిర్ణయాలు తీసుకొను. చుండినవి. ఉద్దేశ్య 
పూర్వకహత్య లేదా ఖూని (MUrden, నరవధ (Homicide), బలత్కార 
సంగమమ్‌. (ఖల మాంత్రిక వశీకరణ ప్రయోగం. (Which crafb), గృహభేదన 
చౌర్యం - (BUrglary), రాజద్రోహము (యి) మొదలగునవి తీవ్రతర 
మహాపరాధాలు. ఈ మహాపరాధాలలో సిద్దదోషిద్వారా వారసత్వపు హక్కులు 
నశించుటయే కాక, అతని యావదాస్తిని ప్రభుత్వము వశపరచుకునేది. 
అతిచారములు (tress 0255636), దౌర్దన్యములు (assaulf, కలహము (బ్రాలింగ్ర) 
కూట సాక్ష్యము (112619) వంటి సాధారణ అపరాధాలకు కారాగారవాస 


26 


శిక్ష గాని జరిమానా గాని విధింపబడేది. నాడు నిందితులైన క్రైస్తవ మత 
ప్రచారకుల్ని ప్రభుత్వ న్యాయస్తానాల్లోకాక మత సంబంధమైన ' న్యాయేస్తానాల్లోనే 
విచారించెడివారు. ఈ విధానాన్ని హెన్రీ || అనులుపీరిచాడు, దీన్ని పాదరీల 
(ప్రత్యేక హక్కు అని పిలిచాడు. మతన్యాయస్థానాలలో నేరాల విచారణ 

క ప్రహసనంగా మారింది. అక్షరాస్యత పెరిగిన కొలది, పాదరీల ప్రత్యేక 
హక్కు లభించెడివారు ఎక్కువయినారు. దండనీతి లేక విద్యా వంతులు 
నేరాలు చేయసాగారు. క్రీ 1547లో హత్య, చౌర్యం మొ|| తీవ్రనేరాల పట్ట 
ఫాదరీల ప్రత్యేక హక్కును రద్దు చేసారు. 


ఆంగ్లేయుల దండన్యాయ వ్యవస్థ 19వ శతాబ్దంలో అనేక రకాలుగా 
సంస్కరింపబడింది. విచక్షణా రహితంగా .తరతమ భేదాలను పాటించక 
అపరాధాలకన్నింటికి మరణ శిక్షను విధించుట సమర్థ నీయము కాదు. 
బెన్‌తామ్‌ మహాశయుని ఉపయోగిత సిద్దాంతము విక్షాస్మృతిలో ఉన్న (క్రూర 
లక్షణాల్ని. విమర్శించే జ్ఞానాన్ని 'పసాదించింది. తతృలితంగా 
ఆంగ్లేయదండన్యాయంలో తీవ్రరూపసంస్కరణలు ప్రవేశ పెట్టబడ్డాయి. (క్రీశ 
182లో ప్రవత్తియైన సర్‌ రాబర్డ్‌ పీల్‌ చట్టం ద్వారా చాలో మ 
మరణ శిక్షను మాన్సించారు. 


మహమ్మదీయ దండన్యాయం : మహమ్మదీయో న్యాయ శాస్త్రము 
నేరాల్ని రెండు వర్గాలుగా విభజించింది. 1, భగవంతుని పట్ట చేసే అపరాధాలు 4 
(ఉదా|| వ్యభిచారము) 2. వ్యక్తులయెడ అపరాధాలు (ఉదా॥ హత్య). ఇస్తాం 
దండన్యాయంలో శిక్షయొక్క (ప్రధాన ప్రయోజనము నేరస్తునిచే బాధ చెందీన 
వ్యక్తిని సంతృప్తి పరచటం. ప్రజాశాంతిని సంరంక్షించడం దండన్యాయ 
ప్రయోజనాల్లో ముఖ్యమైనదిగా భావింపబడలేదు. నేరస్తునిపై తగిన 
ప్రతీకారచర్యల్ని తీసుకునేందుకు భావింపబడిన వ్యక్తికి కదా అతని 
బంధువులకు సే స్వేచ్చ ఇవ్వబడింది. బాధితుడు లేదా అతని బంధువులు 
(ప్రతీకారము చేసేందుకు హక్కు కలిగి ఉండినారు. అది వ్యక్తి గత హక్కు 
కాబట్టి ఆ హక్కును వదలుకునేందుకు కూడా స్వేచ్చవుంది, ఉదాహరణకు 
హత్యజరిగినపుడు ప్రతీకార మొనర్చుహక్కుగల సన్నిపాత బంధువు హంతకుని 
క్షమింపవచ్చును. హతుని వారసులలో ఒకడు హంతకుని క్రమించినచో ఇతర 





33. ఆం. వి. సర్వస్వము = 11 సంపుట - పుట 37 


27 


వారసులు హంతకుని పై ప్రతీకారమొనర్చేందుకు వీలు లేదు. నష్ట పరిహారంగా 
ధనాన్ని తీసుకునేందుకు మాత్రమే వారి కవకాశముంది. ఈ నష ష్టపరిహార 
(ద్రవ్యాన్ని 'ధీయా' అంటారు. హంతకుని క్షమింపనిచో హతుని యొక్క 
సమివబంధువు హంతకునికి విధింపబడిన మరణదండనను తానే స్వయంగా 
అమలు జరుపవలసి ఉంటుంది. ఈ కారణమువల్ల హంతకుని క్షమించి 
'ధీయా'ను గైకొనుటకే హతుని వారసులు సంసిద్దులగు చుండిరి. అబూహానీషా 
అనే మహమ్మదీయ న్యాయ ప్రోక్త ఉద్దేశ పూర్వక హత్యకును,35 ఉద్దేశ 
రహిత హత్యకును చిక్షలో భేదాన్ని చూపాడు. ఉద్దేశ్య పూర్వక హత్యకు నక్ష 
మరణ దండనమే. ఉద్దేశ రహిత హత్యకు శిక్ష జరిమానా, 


నేరాలకు విధించే శిక్షలు 3 రకాలు కొన్ని నేరాలకు "హాద్‌" శిక్షలు 
విధింప బడుతుండేవి. 'జినా' (శాస్త్ర నిషిద సంయోగము౫”కు రాళ్ళు రువ్వుట 
ద్వారా చంపి వేసే శిక్ష దొంగతనానికి” చేతిని నరికి వేసేశిక్ష, ఇవి 'హాద్‌' 
శిక్షలు. 'హాదో అనగా ఎల్లలు లేదా అవధులు అని అర్దం. ఆ శిక్షలు 
శాస్త్రీయంగా నిర్ణయింపబడినేందుననూ న్యాయాధి పతులకు టిని మార్చు 
చేసే శక్తి లేక సోవుటం చేతను ఈ శిక్షలు 'హాద్‌' శిక్టలని పిలువబడినాయి. 
మరియొక్క శిక్ష పేరు 'తజీరో అనగా బుద్ధి విచక్షణము ఉపయోగించి 
విధించే శిక్ష. అతి స్వల్పమైన నేరము, అతీ తీవ్రమైన నేరమయినపుడు 
దానికి విధించే శిక్ష నిర్హీతమైంది కాక న్యాయాధీశుని విచణాత్మక బుద్దికి 
వదలి వేయబడును. దీని “వలన న్యాయాధీశుడు ఇష్టం వచ్చిన రీతిలో 
అసంబద్ధమైన శిక్షల్సి విధించే ప్రమాదానికి దండ వ్యవస్థ గురియైంది, 


మూడవరకపు శిక్ష 'కీసా' లేదా (పతికార చర్య దీనికి * బదులుగా 
'దీయా' అనగా ధనాన్ని స్వీకరింపవచ్చును. ఇది మహమ్మదీయ దండ 
న్యాయం యొక్క సూక్ష్మస్వరూపం. కాలక్రమంలో ఈ పద్ధతుల్ని కొంత. 
సంస్కరించారు. భారతీయ శిక్రాస్మృతిని క్రీ]4 1860లో చట్టబద్ధ మొనర్చి 
నందువల ల్ల దండన్యాయ మంతా సక్రమమైన పద్ధతిలో రూపొందింపబడింది. 


34, ఆం. వి. సర్వస్వము -11 సంపుట - పుట 38 
35. ఇది నేటి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 1302 (క్రింద గిక్షార్లం 
36. ఇది నేటి భారతీయ శిక్షాస్తృతిలో” సెక్షన్‌ 304 క్రింద శిక్షార్హం 
37. ఈ శిక్ష నేటికిని 6౮౬౫ దేశాల్లో అమల్లో ఉంది. 


28 


భారతీయ ఆధునిక దండన్యాయ ప్రక్రియ 


దండన్యాయపరిపాలనను సరిగా కొనసాగించుటలోనే దేశ శాంతి 
భద్రతలు ఆధారపడి వున్నాయి. శిక్షా పాత్రులను అవసరమైనంతవరకు 
నికించుట నిర్దోషులకు స్నీఘ్రంగా వారి నిర్దోషిత్వాన్ని బుజావుచేనుకునేందుకు, 
అవకాశం కలిగించటం దండ ప్రక్రియ యొక్క పరమ (ప్రయోజనము. ఈ 
సందర్భంలో మనుస్మృతి లోని ఈ క్రింది శ్లోకము మనన యోగ్యమైంది. 


"దణ్ణ, శాస్తి ప్రజాః స్పృర్యాదక ఎవాభిరక్షతి 
దణ్ణ, సుషేషు జాగర్తి దణ్ణిః ధర్మం విదుర్చుధాః" 
(మను 7-12) 


దండనయే ప్రజల్ని శాసిస్తూ ఉంది అందరిని దండనయే రక్షిస్తుంది. 
వారు నిద్రపోయేటపుడు కూడ వారిని కాపలా కాస్తుంది. దండనము ధర్మము 
ఒకకే నని బుధుల అభిప్రాయం. 


అధునిక దండ ప్రక్రియ పద్ధతిలో రెండు విభిన్నమైన విధానాలు 
కనిపిస్తున్నాయి. ఆంగ్లో- అమెరికన్‌ ప్రక్రియావిధానం ఒక తీరుగా ఉంటుంది. 
.' యూరోపియన్‌ ప్రక్రియా విధానం మరొక రకంగా ఉంటుంది. భారత 
దేశంలో ఆంగ్లో- -అమెరికన్‌ విధానంలో ముద్దాయి రక్షణకు ప్రాముఖ్యము 
అధికం, 


నేరాలు 'సంజ్లేయే, 'అసంజ్ఞేయాోీ లని వర్గికరింపబడ్డాయి. సంజ్ఞేయ 
నేరాలు 'అతి దుష్టమైన నేరాలు. దరడన్యాయాధిపతీయొక్క అధికార పత్రము 
లేకుండానే ఇలాంటి నేరాల్ని రక్షక భట వర్గాలు దర్యాప్త్ర చేయవచ్చు. 
ఆఅసంజ్ఞేయ నేరాల్ని దండన్యాయాధిపతి యొక్క అధికార పత్రము పొందిన 
తర్వాతనే - విచారింప వలసి ఉంటుంది. (ప్రస్తుత దండ (ప్రక్రియపై 





38. నేటి న్యాయవ్యవస్థలో ' దీన్నే [ప్రభుత్వం Burden of proofm 
వ్యవహరిస్తుంది. భారత సాక్ష్య చట్టం ద్వారా ఇది ముద్దాయికివ్వబడిన 
రక్షణ. నేరారోపణ అధికారే నేరం బుజువు చేయాల్సి ఉంటుంది. 

39. _Cognizable offence 

40. Non cognizable offence 


29 


శాసనాధికారము రాష్ట్ర శాసన సభలకు, కేంద్ర పార్లమెంటుకు కూడ కలదు. 
(క్రీ1 1898లో దండ ప్రక్రియ సంహిత! (0.9.0) రూపొందింపబడింది. 
1974 సం||లో ఇది పూర్తిగా సవరింపబడింది. 


వారన్‌ హేస్టింగ్స్‌ 1672 సం||లో బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా నగరేతర 
ప్రాంతాలకు (ప్రత్యేక న్యాయ పద్ధతిని (ప్రవేశ పెట్టాడు. దానిని బట్టి నిర్దుష్ట 
విషయాలకు దేశీయ న్యాయం వాడబడునట్టు స్పష్టపరచబడింది. ఈ న్యాయ 
పద్ధతిని అనుసరించి భారత దేశానికి వర్తి ంపేజేయబడిన పార్రమెంటు చట్టాలు 
అన్ని కోర్టుల్లోను అమలు జరుపవలసి ఉండినది. అవి “లేనప్పుడు స్తానిక 
ప్రభుత్వముచే జారీచేయబడిన Regulations వర్తిస్తాయి. ఉత్తరాధికార, 
వారసత్వం, వివాహం, కులమత సంస్థలకు సంబంధించిన విషయాలలో 
వ్యాజ్య కక్షిదారులు పిందువులైనచో హిందూ ధర్మాలను, మహమ్మదీయులైనచో 
', ఇస్తాం ధర్మాలను వారికి వర్తింపజేయ బడతాయి. 


హైకోర్టులలోను, కంపెని. కోర్టులలోను న్యాయాధికారులుగా ఆంగ్లేయులు 
నియమింపబడ్డారు. వారు ఆరగ్గన్యాయసూత్రాలపై ఆధారపడి నిర్ణయాలను 
తీసుకొనుచండేపారు. ఆంగ్రన్యాయానికే ప్రత్యేకమైన సాంకేతిక న్యాయసూత్రాలను 
కూడ భారత దేశములో వర్తింపచేసారు. వారు ధర్మం సమతాత్మక న్యాయం, 
సిద్ధాంతీకరణలను అనుసరించి నిర్ణయాలను గైకొనేవారు. కొంతకాలము 
గడిచే సరికి ఆంగ్ల న్యాయసూత్రాలకు బదులు (కోడీ కరింపబడిన న్యాయాన్ని 
ప్రవేశ పెట్టడం తప్పని సరియైంది. బ్రిటీష్‌ న్యాయమూర్తులు హిందు 
ధర్మశాస్త్రంపై అభిప్రాయాల్ని తెలుపగల దేశీయ పండితుల సహాయంతో 
న్యాయ నిర్వహణ చేసెడివారు. క్రీ|శ|| 1864లో ఈ పద్దతి రద్దు చేయబడింది. 
భారత దేశంలో బ్రిటీష్‌వారి ఆధిపత్యం సుస్థిరంగా నెలకొనిన తర్వాత 
ఆంగ్లేయ న్యాయశాస్తాన్ని ఆధారం చేసుకొని భారతీయులకు వర్తించే 
న్యాయావళిని (క్రోడీకరించటం అభిలషణీయమని (ప్రభుత్వము గ్రహించింది. 


41. Criminal Proceedure code. 


30 


క్రీశ 1834లో లార్డు మెకాలే, జె.ఎమ్‌. మేలోడ్‌, సి.డబ్బ్యు అండర్‌ 


సన్‌ F.Millet అనే వారు శిక్షాసృతి (6౦21004ల) సివిల్‌ ప్రక్రియ సంహిత 
(Civil procedure code), ఆవధి నిర్ణయ చట్టం (Law of limitationsoకు 
ముసాయి దాలను తయారు చేసారు. 


హిందూ ధర్మశాస్తాన్ని శాసనాత్మకంగా (కోడీ కరించాల్సిన అవసరం 


ఉన్నదా? అనే అంశంపై భారతీయ మేధావులు ఆసక్తిని కనబరిచారు. 
న్యాయ శాస్త్రాభివృద్దికై (కోడీకరణ అవసరమని వారు అభిప్రాయ పడ్డారు. 
యునైటెడ్‌ స్టేట్స్‌ న్యాయాస్త్ర వేత్త రాస్కాపొండ్‌ ఈ క్రింది పరిస్థితులు 


1, 


ధర్మశాస్త్ర కోడీ కరణకు కారణాలు అని వచించాడు. 


దేశానికి న్యాయ శాస్త్ర విషయిక సంస్కృతి లేనందున వివిధమైన 

శాస్త్ర సామగ్రి లేక పోయింది. 

నాడు ఆచరణలో ఉన్న న్యాయ వ్యవస్థ మిక్కిలి ప్రాచీనము, 

దురవగాహము, సందిగ్గాంశ సంకలితము. 

చట్టనిర్మాణం చేయగలిగినట్లి సమర్హమైన సాధనాంగాలు అభివృద్ది 
ట టి ధ కూ ధి 

పొందడం. | 

సమాజానికి కైక న్యాయ వ్యవస్థ అవసరమై ఉండగా దేశీయ న్యాయ 

వ్యవస్థలో వైవిధ్యము తలెత్తి బహువిభాగాలుగా రూపొందడం. 

"పై పరిస్థితుల్లో కొన్ని నిస్సందేహంగా నాటి హిందూ సమాజంలో 


కన్పించాయి. “కనుకనే హిందూ ధర్మశాస్త్ర క్రోడీకరణ అవసరమైంది. 
దాని పరిణామ ఫలితంగా భారతీయ శిక్షాస్మృతి, వగైరా చట్టాలు 


రూపొందింపబడినవి. వాటి సంగ్రహస్వరూపము పరిశీలినార్హము. ' 


31 


భారతీయ శిక్షాస్పృతి 

సంగ్రహ - స్వరూపము 
చట్టబద్ధము కాని చర్యలు అన్నీ నేరములనబడతాయి. అదే విధముగా 
చట్టబద్ధముగా "చేయవలసిన చర్యలు చేయక పోయినా, చేయకూడని చర్యలు 
చేసీన "నేరాలే. ఈ నేరాలన్నింటికి శిక్రాస్టృతిలో. శిక్షలు నిర్దేశింపబడినవి. 
గతంలో శిక్షాస్మృతి ఇదమిద్ధంగా చెప్పలేకపోయినా, నేడు శిక్షలన్నింటికి 
భారతీయ శిక్షాస్టృతి (ప్రామాణిక (గంధము. ఆ నిక్షాస్మృతికి అను బంధంగా 
మరికొన్ని నేరాలను-శిక్షలను ప్రాంతీయ మరియు ప్రత్యేక చట్టముల (9060121 
and local laws) [క్రింద నిర్దేశించబడినవి, నేరాలు, శిక్షలు పలురకాలుగా 
గిక్షాస్టృతిలో (క్రోడీకరింపబడినవి. వివిధ నేరాలు, వాటి శిక్షలు. పరిశీలించే 
ముందు గిక్షాస్మృతి సంగ్రహ స్వరూపము తెలుసుకొనుట ఎంతైనా అవసరము. 


ప్రస్తుత భారతీయ శిక్షాస్కృతిని (16120 penal 6049 |బిటీషు 
పరిపాలకులు క్రీ|శ|| 1860 సం||లో అక్టోబరు 6న (ప్రవేశ పెట్టారు. 10164 
మెకాలే అను ఆంగ్ల న్యాయ కోవిదుడు మరియు వారి బృందము*14 ఈ 
శిక్షాస్మృతి కి సంకలన కర్తలుగా వ్యవహరింప బడ్డారు. భారతీయుల కొరకు 
తయారు చేయబడిన సిక్షాస్మృతి గనుక ఇది"భారీతీయ శిక్షాస్మృతి". అని 
వ్యవహరింప బడుతున్నది. ఈ శిక్షాస్మృతి జమ్ము మరియు కాశ్మీరు రాష్ట్రములో 
తప్ప, భారత దేశమంతటా వర్తిస్తుంది. అంటే భారతీయులందరికీ ఈ 
శిక్షాస్మృతి వర్తిస్తుంది. భారత భూభాగముపై విదేశీయ పొరులెవ్వరైనా నేరము 
చేసినా, ఈ చట్టము వర్తిస్తుంది. అయితే భారత (తివిధములైన "సైనిక 
దళాలకు ఇది వర్తించదు. 
commission of which Mr. (afferwords Lord) Macaulay was the President 
and Macleod. Anderson and Millet were the commissioners. They drew 
not only upon English and Indian laws and regulations but also upon 
living storne's lousiana code and the code Napoleon. The draft code 
was submitted to the Governor General of India in council in 1837, It 
underwent further revision at the hands of Sir Barnel peacock, Sir J.W. 
Colville and several others, and it was completed in 1850. It was 


presented 10 the legislative council in 1856 and was passed an October 
6th 1860. (Extract from Law of crimes) 


32 


ఈ శిక్షాస్మృతి మొత్తము 23 అధ్యాయాలుగా విభజింప బడిసది. 
తిరిగి ప్రతి అధ్యాయం విభాగాలుగా (సెక్షన్లుగా) విభజింపబడినది. ఇందులో: 
మొత్తము సెక్షన్ల సంఖ్య 511. పై తెలిపిన ప్రతి అధ్యాయంలో ' ఒక్కో 

(ప్రత్యేక విషయం లేదా ప్రత్యేకమైన నేరాలు - శిక్షలు పొందు పరచబడినవి. 
అవి వరుసగా 


1. ఉపోద్దాతము 

2, సాధారణ వివరణలు 

3. నిక్రలు 

4. సాధారణ మినహాయింపులు 

5. నేర ప్రోత్సాహము 

5.ఎ. ఎన్నికల నేరాలు 

6: దేశ ద్రోహ నేరాలు 

7, భారత సాయుధ దళాల కోసం సంబంధించిన నేరాలు 

8, (ప్రజాగాంతికి భంగము కలిగించు నేరాలు. 

9: పబ్లిక్‌ సర్వెంట్లకు సంబంధించిన నేరాలు 

9ఎ.. ఎన్నికల నేరాలు 

10. _ చట్టబద్ధమైన తప్పుడు సాక్ష్యము, పబ్లిక్‌ సర్వెంట్లు తప్పిదాలు 

1. ప్రజాన్యాయ సంబంధమైన నేరాలు 

12. _ నాణెములు మరియు ప్రభుత్వ స్టాంపులు సంబంధించిన నేరాలు 
13. తూనికలు కొలతలకు సంబంధించిన నేరాలు 

14. ప్రజారోగ్యము, భద్రత, పారిశుద్ధ్యము, నీతికి సంబంధించిన నేరాలు 


33 


15. మత సంబంధమైన నేరాలు 

16. మానవ దేహ సంబంధమైన నేరాలు 

17. ఆసప్తినేరాలు 

18. పత్రాలు, ఆస్తి గుర్తులు సంబంధించిన నేరాలు 

19. నమ్మక ద్రోహ నేరాలు 

20. వివాహ సంబంధమైన నేరాలు 

21. పరువు నష్టము 

22. క్రిమినల్‌ ఇంటిమిడేషన్‌, మరియు అన్నాయన్స్‌ 
(భయపెట్టుట, అవమానము మరియు ఉపద్రవము) 

23. నేర ప్రయత్నం 

"పై నేరము లన్నింటికి ఆయా విభాగాలలో నేరములను గురించి, 


వివరణలు, శిక్షలు తెలుపబడినవి. ఒక్కో అధ్యాయాన్ని గురించి స్థూలంగా 
పరిశీలిస్తే [క్రింది అంశాలు (గహింపవచ్చు. 

1. అధ్యాయం : ఇందులో భారతీయ శిక్షాస్మృతి ఉపోద్దాతం 
వివరింపబడింది. అంట స్మృతి పుట్టు పూర్వోత్సరాల వివరాలు ఇవ్వబడ్డాయి. 


2. అధ్యాయం - సాధారణ వివరణలు : దీనిలో నేర సంబంధమైన 
వివరాలు ఇవ్వబడినవి. ఒక పదము చట్టములో వాడ బడుతుందంకే 
దానికి నిఘంటువు లోని అర్థము వచ్చునట్లు ఆ పదాన్ని న్యాయ వ్యవహారాల్లో 
ఎలా (గ్రహించాలో నిర్దేశించబడింది. ఉదాహరణకు, విభాగము 10లో 
పురుషుడు-స్త్రీ (Man-wంman) అన్నపదాలకు వయో తారతమ్యాలు లేని 
స్త్రీ-పురుషుడు అని అర్జాలు చెప్పుకోవల్సిందిగా ఆదేశించారు. దీని బట్టి 
బాలుడు, బాలిక, ప్రౌడ, ముగ్గ, యువకుడు, యువతి ఇలాంటి పదాలు 
వాడవలసిన పనిలేదు. 


34 


ఇంజక్షన్‌ ద్వారా మరణ శిక్ష 


అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అనేక హత్యలు చేసి సంచలనం సృష్టించిన 
జూన్‌ వేనీగేనీ అనే నేరగాడికి విధించిన మరణ శిక్షను ఇటీవల అమలు జరిపారు, 
ముప్పయి ముగ్గురు యువకులు పిల్లలపై అత్యాచారాలు చేసి దారుణంగా చంపినందుకు 
1980లోనే గేనీకి మరణశిక్ష విధించారు. తాను అమాయకుడ్ని అంటూ నాలుగుసార్లు | 
ఆయన సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. అప్పీళ్ళను సుప్రిం కోర్టు తోసిపుచ్చడంతో 
చివరకు మరణశిక్ష అమలు జరిపారు. మూడు రకాల విషపూరిత రసాయనాలను 
శరీరంలోకి ఇంజక్షన్‌ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. ఇందుకు పద్దెనిమిది నిముషాలు 
పట్టింది. మరణ శిక్షకు అనుకూలంగాను ప్రతికూలంగాను, చికాగోలోని ఆ జైలు 
వెలుపల ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలో మరణశిక్షకు గురైన ఖైదీలు మూడు వేల 
మంది ఉన్నారు. 1976లో మరణ శిక్షలను విధించటం పునరుద్ధరించిన తరువాత 237 
మందికి ఆ శిక్ష అమలు జరిపారు. మరణ నికలను పష కం పునరుద్ధరించిన 
తరువాత 237 మందికి ఆ శిక్ష అమలు జరిపారు. మరణ శిక్షను అమలు జరిపేందుకు 
34 రాష్ట్రాలు నేరస్థుడికి విష పదార్థాలను ఇంజెక్షన్‌ ద్వారా ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ 
చెయిర్‌ గ్యాస ఛేంబర్‌ ఉరి తీయటం కాల్పిచంపటం వంటి పద్ధతుల ద్వారానూ 
మరణ శిక్షను అమలు జరిపే అవకాశంఉన్నా. ఈ పద్దతులను అనుసరించటం లేదు. 
సైనేడ్‌ గాస్‌ ఛేంబర్‌ ద్వరా మరణశిక్షను కొద్దిక్షణాల్లోనే అమలు జరుపవచ్చు. ఇదాహూ, 
ఉటాహ్‌ ప్రాంతాలలో . కాల్చి చంపటం ద్వారాను, వాషింగ్‌టన్‌, మాంటానాలలో 
ఉరితీయటం ద్వారాను ఈశిక్షను అమలు పరుస్తున్నారు. మూడొంతుల మంది అమెరికను 
మరణశిక్షను సమర్ధిస్తున్నారు. ఈనాడు తేది : 24-5-94 
ఉరిశిక్ష రద్దు 

ఏయే దేశాలు ఎప్పుడెప్పుడు ఉరిశిక్షను రద్దు చేసాయో తెలుసో? ఇటలీ 1948, పశ్చిమ 
జర్మనీ 1949, బెల్జియం 1863, డెన్మార్క్‌ 1930, హాలెండ్‌ 1872, అస్ట్రేలియా 1950 | 
పిన్‌లాండ్‌ 1826లో ఉరిశిక్షను రద్దు చేసాయి. 

ఆంధ్రభూమి -4-98 శ్రీ బాబు (రాజమండ్రి 





35 


3. అధ్యాయం - నిక్షలు : ఇందులో ప్రస్తుతం అమలులో ఉన్న 
శిక్షా విధానం గురించి చెప్పబడింది. విభాగం 53 (ప్రకారం శిక్షలు 
ఆరు విధములు 
1. మరణశిక్ష (Death) 

2. జీవిత ఖైదు 

3. ద్వీపాంతర వాసము (ఇది తీసి వేయబడినది) 

4 కారాగార వాస శిక్ష (ఇందులో కఠిన కారాగార శిక్ష మరియు సాధారణ 
కారాగార వాస శిక్రు 

ఆస్తిదండుగ 

6. జరిమానా (గిలి 

సై వివరాలను బట్టి అత్యున్న తమైన నిక మరణశిక్ష అని అత్యల్పము 
జరిమానా అని మనకు తెలుస్తు ౦ది. కొన్ని సందర్భాలలో జై జెలు శిక్ష జరిమానాగా 
కాని, జరిమానా జైలు శిక్షగా కాని మార్చుటకు వీలు కల్పించబడింది. అదే 
విధంగా వాటికి పరిధి కూడా నిర్ణయించబడింది. 


ఉదాహరణకు : సాధారణ దొంగతనమను శిక్షకు సెక్షన్లు 379-380 
ప్రకారము 3 సం|| నుండి 7 సం||ల వరకు జైలు శిక్ష వేయబడును. స్త్రీ 
మానభంగము నేరంలో ఎట్టి పరిస్థితిలోను 7సం|లకు శిక్ష తగ్గకూడదు. 
మరికొన్ని నేరాలలో జరిమానా విధించు అపరాధ రుసుము కూడ పరిస్థితులు 
నిర్దేశిస్తాయి. 

3. సాధారణ మినహాయింపులు : భారతీయ శిక్షాస్టృతిలో కొన్ని 
నేరాలకు మినహాయింపు ఇవ్వబడినది. అంటే ఒక వ్యక్తి కొని పరిస్థితులలో 
ఒక నేరము చేసినప్పటికి అది నేరముగా ఎంచబడక ఆ స్మప్రలు శల 
నుండి లుం లంకాం. | 


ఆ 


సెక్షను 100 ప్రకారం ఒంటరిగా ఉన్న స్త్రీ తన శిల రక్షణలో 
అగంతుకున్ని చంపినా, ఆమె నేరస్తురాలుకాదు. 7సం||ల లోపుపిల్లలు ఎలాంటి 
నేరము చేసినా నేరం కాదని సెక్షను 82 నిర్దేశిస్తుంది. 

అంకే పరిస్థితులను బట్టి నేరస్థులను (ప్రభుత్వమే చట్టపరిధి నుండి 
మినహాయిస్తుంది. 


36 


5. అధ్యాయము : నేరస్త్గులతో పాటు, నేరం ప్రోత్సహించిన 
కుట్రదారులకు కూడ చట్టం దృష్టిలో విక్రించబడవలసిందే అని తెలుపబడింది. 


6. అధ్యాయము : దేశ ద్రోహనేరాలను గురించి విపులంగా 
తెలుపబడింది. 


7. అధ్యాయము : భారతదేశ త్రివిధములైన సాయుధ దళముల 
సంబంధించిన నేరాలను గురించి తెలుపుచున్నది. 


8. అధ్యాయము : (ప్రజాశాంతికి భంగము కలిగించు నేరాలు, 
వాటికి శిక్షలను గురించి తెల్పబడినవి. ఇందులో వచ్చేవే దొమ్మి (ting), 
జగడము (జజ? (గెక్రను 146, నుండి 159) మొదలగు నేరాలు. 


9. అధ్యాయము వలో పబ్రిక్‌ సర్వెంట్టు (Publicservents)m 
వుంటూ ఇందులో నిర్దేశించిన నేరాలు ఏమైనా చేస్తే, వారికి ప్రత్యేక శిక్షలు 
తెలుపుబడ్డాయి. (పబ్లిక్‌ సర్వెంటు ఎవరు అనేది తెలుపబడింది 

10. అధ్యాయం : పబ్లిక్‌ సర్వెంట్సు చేసే నేరాలను గురించి 
తెలుపుతుంది. 

11. అధ్యాయం : లో ప్రజాన్యాయ సంబంధమైన నేరాలలో 
తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు సమాచారం అందించిన వారికి శిక్షలు 
ఆదేశించబడినవి. 

12. అధ్యాయం : ఇందులో ప్రభుత్వ నాణెములు, ' స్థాంపులకు 
సంబంధించిన నేరాలను గురించిన వివరాలు తెలుపబడినది. 


13. అధ్యాయం ; లో తూనికలు, కొలతలకు సంబంధించిన 
నేరాలకు శిక్షలు పొందు పరచబడినవి, 


14. అధ్యాయం : ప్రజా ఆరోగ్యం భద్రత, పారిశధ్యము, నీతికి, 
సంబంధించిన నేరాలు, శిక్షలు తెలుపబడినది. 


15. అధ్యాయం : భారత పౌరుల మత సంబంధమైన వివిధ 
అంశాలు హ్రోషించబడినవి. 


Ey 


16. అధ్యాయం : మానవ, దేహ సంబంధమైన వివిధ అంశాలు 
నేరాలు శిక్షలు మ్రోషించబడినవి. 

17. అధ్యాయం : చరాస్తి సంబంధమైన నేరాలు విపులంగా 
వివరించబడినవి. / : 

18. అధ్యాయం 2 లో పత్రాలు (కంయడషలటు ఆస్తుల గుర్తుల 
(చిహ్నాలు) సంబంధించిన నేరాలను గురించి విశదీకరించడమైనది. 


19. అధ్యాయం ; ఇందులో నమ్మక ద్రోహానికి సంబంధించిన 
నేరపూరితమైన అంశాలను గురించి తెలుపబడినది. 


20. అధ్యాయం : పరువు నష్టములకు సంబంధించిన నేరాలను 
గురించి వివరించబడింది. . 


21. అధ్యాయం ; దీనిలో 
నేరాలు చర్చించబడినది. 


22. అధ్యాయం : నేరోద్దేశంతో భయ పెట్టుట, అవమానించుట 
"ఉపద్రవము" కలిగించుట అను అంశాలపై నిపులీకరించడమైనది. 


23. అధ్యాయం : నేర ప్రయత్నం చేసినవారు కూడ నేరస్తులే అని 
తెలుపుచూ శిక్ష తెలుపబడింది. | 


(లా 


పురుష వివాహ సంబంధమైన 


భారతీయ శిక్షాస్కృతితో పాటు, అందులో పొందు పరచబడకుండా, 
(ప్రాంతాలను బట్టి, కాలాన్ని బట్టి బయట పడ్డ నేరాలు ప్రభుత్వ దృష్టిలో నికి 
రాగా, వాటిని ప్రత్యేక మరియు ప్రాంతీయ 'చట్టాలని (Special and Local 
12w5) పేరుతో మరికొన్ని శిక్షలను ప్రస్తుత ప్రభుత్వం అమలులో పెట్టింది. 
దీనికి కారణమేమం'కే కొన్ని కొన్ని నేరాలు, మొదట్లో లేకపోయినా తర్వాత 
కాలానుగుణంగా ఏర్పడ్డాయి. వాటి కొరకు ప్రత్యేకంగా చట్టం చేయవలసిన 
అవసరం ప్రభుత్వం వారికి ఏర్పడి ప్రత్యేక చట్టాలు అమలు చేసింది. 
అందుకు తార్కాణాలుగా ఆంధ్రప్రదేశ్‌ అబ్బారి చట్టము, తమిళనాడులో 
అమలులేదు, "భారతీయ పోలీసు చట్టము" అనునది ప్రత్యేకంగా పోలీసు 
శాఖకు మాత్రమే సంబంధించింది. 


38. 


ఈ ప్రత్యేక మరియు ప్రాంతీయ చట్టాలు ఎన్నెనారావచ్చు. కొన్ని 
రద్దుచేయబడవచ్చు. వీటి స్థానంలో మార్పులతో చేర్పులతో (కొత్తవి రావచ్చు. 
ఉదా: గతంలో Suppression of Immoral Traffic of woman and girls Act 
ను కొ ద్ధి మార్పులతో The Immoral Traffic Act of woman and Girls 
(prevention) Act మార్చడం జరిగింది. అలాగే. 091% &ం[ను రద్దు 
'పరచి ఇప్పుడు Narcotic Drug and Psychotropic ఉ&ం[గా మార్చడం జరిగింది. 

చట్టాలు ఎన్ని వచ్చినా శిక్షా విధానంలో మార్పులేదు. భారతీయ 
శిక్షాస్టృతిలో 3వ అధ్యాయంలో తెలిపిన నిక్షల్లోని రకాలు ఎలాంటి మార్పులేదు. 
కాకపోతే జరిమానా మొత్తములో కొన్ని కనిష్ట, గరిష్టో* పరిమితులు 

విధించబడినవి. 


న్యాయావళి పరిణామాన్ని పరిశీలిస్తే సమాజ వికాసానికి న్యాయశాస్త్ర 
పరిమితికి సన్నిహిత సంబంధమున్నట్టు కన్పిస్తుంది. వేదకాలంలో పితృస్వామ్య 
కుటుంబాలు సమాజానికి మూల కందంగా ఉండేవి. ఆ కుటుంబాలు కులపెద్ద 
అధీనమందుండి అత్షని ఆజ్జల్ని పాటిస్తూఉండేవి. రోమనులు ప్రారంభ దశ 
కూడ ఇట్టిదే. ఇ సామాజీక వ్యవస్థలో పితృ ఆదేశాలే న్యాయావళి గా 
చేలామణి “కావటంతో వేరే న్యాయాము జనించే అవకాశములేదు. అనంతర 
దశలో రాచరిక వ్యవస్థ రూపొంది రాజుకు దండనాధికారమివ్వబడింది. 
కాని ఈ దండనాధికారం విచారణ సల్పి దోషాన్ని నిర్ణయించే అధికారంగా 
ప్రారంభ దశలో కన్పించదు. రాజు యొక్క ్రబలశక్తిచే పేరు మోసిన 
అపరాధులు శిక్షింపబడుటయే నాటి దండనాధి కార ప్రయోజనం. 


శ్రీరాముడు శంభూకుని శిక్షించటం ఇలాంటిదే దండనాధికారం. న్యాయ 
పాలనాధికారంగా పరిణమించుట క్రమంగా ఏర్పడిన మార్పుగా కనిపిస్తుంది. 
పితృక్రమాను గత కుటుంబాలనుండి స్మృతుల కాలమునాటికి అవిభక్త 
కుటుంబాలుగా రూపొందినవి. పితరుల ఆస్తియందు హక్కు కలుగటంలో, 
న్యాయావళి విస్తుతం గాజొచ్చింది. స్పృతులకు కూడా న్యాయమూలాలస్తాయి 


42. _Norcoticd rugs and Psyco Tropic Act లో కనీస జరీమానా లక్ష 
రూపాయలుగా ఆదేశించబడింది. 


39 


చేకూరింది. సృతుల కాలం నాటికి రాజు న్యాయపరిపాలనాధికారిగా వివాదాల్ని 
పరిష్కరించడం సర్వసాధారణమైనది. దండనాధికారంతోపాటు బుణము, 
నిక్షేపము మొ|| వ్యావహారిక వివాదాల్ని పరిష్కరించడం అవసరమైంది. ఈ 
వివాదాలు ఎక్కువయినందువల్ల రాజు స్వయంగా న్యాయపాలన చేయటానికి 
తోడు "ప్రాడ్వివాక్‌" లను నియమింపవలసి వచ్చింది. వాది, ప్రతివాదులను 
ప్రన్నించేవాడు "పాట్‌ సభ్యుల సహాయంతో వాది, ప్రతివాదుల కథనాన్ని 
పరిశీలించి సంగత, అసంగతాల్ని తెలుసు కునేవాడు వివేకుడు. ఈ రెండు 
పనులు. చేసేవాడు ప్రాడ్వివాక్‌౮ఏ6శ్ర0) ఈ ప్రాడ్వివాక్‌లు, న్యాయ సభలు 
ఏర్పడడం వివాదాలు అధికమైనవని సూచిస్తున్నాయి. 


స్కృతులేగాక సదాచారము ముఖ్యమైన న్యాయమూలముగా 
అంగీకరించబడింది. మో మాంస శాస్త్ర పారంగతుడైన కుమారిలభట్టు, 
సదాచారము కూడ న్యాయమూలమని సమర్థించాడు. స్మృతికర్తలు తమ 
కాలాలో అమలో ఉన్న ఆచారాల్ని తమతమ స్కృతుల్లో చేర్చుకున్నారు. ఈ 
౧ ష్‌. వ 
విధంగా స్మృతుల ఆచారాలు అన్యోన్యంగా ఒకదానిని, మరియొకటి. ప్రభావితము 
చేస్తూ న్యాయమూలాలుగా పరిఢవిల్లినవి. 


న్యాయాధీశులు కేవలము ధర్మశాస్త్రాన్ని అనుసరించుట చాలదనీ, 
యృుక్తిరహితమైన నిర్ణయాలవల్ల ధర్మహాని కలుగుతుందని ole 
ఉద్చోధించాడు. 44 


శ్లో||" కేవలం శాస్త్ర మాఢ్రిత్యసకర్త వ్యోహినిర్ణయః 
ముక్తిహీనే వచారేమ ధర్మహాని ప్రజాయతే" 


దీని వలన న్యాయ స్థానాలు తార్కిక సరణిని ఆశ్రయించాలని 
స్పష్టమవుతుంది. ఇది కూడ బాగా వికాసం చెందిన న్యాయ వ్యవస్థ లక్షణం. 


న్యాయావళికి ఆచారాలు న్యాయస్థాన ' నిర్ణయాలు మాత్రమే 
న్యాయమూలాలుగా ఉన్నంత కాలము సమాజ వ్యవస్థలో మార్పులు త్వరత్వరగా 


43. ఆం. వి స. 11 సం- పుట 95 
44. ఆం.వి.స. 11 నం-పుట 96 


40 


వచ్చేందుకు అవకాశం లేదు. శాసనం న్యాయమూలమైనపుడు గాని శీఘ్రంగా 
సమాజంలో మార్చుల్ని ప్రవేశ పెట్టలేము. భారత దేశానికి ఆంగ్లేయులు 
వచ్చేంతవరకు ఈ న్యాయమూలం యొక్క ఉపయోగం భారతీయులకు 
తగినంతగా బోధపడినట్లు కనిపించదు. రాజుకు శాసనాధికారమున్నా అది 
ధర్మశాస్త్రాన్ని మార్చేందుకు ప్రయోగింపబడినట్టు ఆధారాలు లేవు. కుటుంబ 
వ్యవవోరాలు, వివాహం, వారసత్వము మొ|వాని విషయంలో ఆంగ్ల ప్రభుత్వము 
కూడ హిందూన్యాయ శాస్త్రాన్ని హిందువులకు వర్తింపచేసింది. అట్లే 
మహమ్మదీయులకు వారి న్యాయావలిని 'పై విషయాలందు అనుసరించుటకు 
అవకాశమిచ్చింది. ఈ న్యాయావళి యందు నిష్ణాతులైన పండితులు, మాల్వీలు 
కోర్టులకు వచ్చి, హిందూ, మహమ్మదీయ ధర్మశాస్త్ర విషయాలు వచ్చే దావాలలో 
సలహానిస్తుండేవారు. ఈ వ్యవస్థ (కీ! 1864లో అంతరించింది. అప్పటికి 
ధర్మశాస్త్రాలు ఆంగ్రంలోనికి అనువదింపబడినవి. విలియమ్‌ జోన్స్‌, కోల్‌[బుక్‌ 
మొ||వారు ఈ ఉద్యమానికి మూలస్తంభాలు. ప 


శాసన నిర్మాణ శక్తిని వినియోగించి హిందూ న్యాయావళిని మార్చటం, 
= సంస్కరించుట నిరసించుట క్రీశ 1850, 1946సం||ల మధ్య చట్టాల వల్ల 
జరిగింది. స్వాతంత్ర్యలబ్దితో పాటు (1947) పటిష్టమైన న్యాయ పాలన 
వ్యవస్థ ఆంగ్లేయ పాలకుల నుండి గైకొనడం తటస్థించింది. అంగ్రేయులతో 
ఈ వ్యవస్తకు సంబంధం 6-2-1950 నుండి తెగిపోయింది. ఆనాడు 
అప్పటివరకు ఉన్నతమ న్యాయస్థానంగావ్యవవారించిన ప్రివ్యూకౌన్సిల్‌ ఇండియన్‌ 
అప్పీళ్ళు వినుటకు తుదిసారి సమావేశమయింది. అప్పటి నుండి భారతీయ 
న్యాయవ్యవస్థ 'సుప్రేమ్‌కోర్టు' ఉన్నతమ న్యాయ మూలంగా జాతీయ వ్యవస్థగా 
రూపొందింది. 

స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత భారతీయ రాజ్యాన్ని "శ్రేయోరాజ్యం"గా 
మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనవి. శ్రేయోరాజ్యము సమాజక్షేమ 
కార్యకలాపాల్ని భారీఎత్తున సాగిస్తుంది. ఈ కార్యకలాపాల్ని (క్రమబద్ధము 
చేసేందుకు అనువైన న్యాయావళి సృష్టింపబడుతూంది. పారిశ్రామిక రంగంలో 


41 


యజమాని కార్మికుల సంబంధం వ్యవసాయ రంగంలో భూకామందు, 
ముక్తేదారులు శ్రామికులు సంబంధాల్ని నిబంధించే చట్టాలు, భిక్షాటకులు, 
దేశద్రిమ్మరులు; పణ్యాంగనలు, బ్రష్టాచారులు, బాలనేరస్తులు మొ|| వారిని 

= సంస్కరించేందుకు అనువైన చట్టాలు, జాతీయ భీమా, .నిరుద్యోగ భీమా; 
జాతీయ' రవాణా సౌకర్యాలు స్తానిక స్వపరిపాలనా సంస్థల స్తాపనా మొ|| 
వానికి సంబంధించిన చట్టాలు శానన మండలాల నుంచి వుంఖాను పుంఖాలుగా 
వెలువడుచున్నవి. వీటి ఆశయం న్యాయావళి ద్వారా శ్రేయోరాజ్య అవతరణం. 
ఈ ఆశయం ఈ క్రింది పేర్కొన బడిన ప్రాచీన బుషులు ఆశయంతో 
ఏకీభవిస్తుంది.45 


శ్లో" సర్వే భవస్తు సుఖినో సర్వేవస్తు నిరామయః 
సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్సిద్దాః ఖు భాగ్భవేత్‌' 


లి 





45. ఆం, చి. స. 11 సం-పుట 96 


42 


- 


రెండవ అధ్యాయం 


స్మృతులు - శిక్షల తీరుతెన్నులు 


మనుస్మృతి : సర్వధర్మాలకు మూలమైంది వేదం. 
"వేదఖిలో ధర్మమూలం స్కృతిశీలే చతద్విధామ్‌ 
ఆచారష్భ వ సాధూనామాత్మస్తుష్టిరేవచ' 


వేదార్థాలు సామాన్య మానవులకు బోధపడవు. ఆ వేదాల నెరిగిన 
వారిచే రచితములైనవి స్మృతులు. దేశకాలాల ననుసరించి వేద విరుద్ధంకాని 
రీతిలో మునులు స్కృతుల్ని రచించారు. సామాన్య మానవులకు ఆక లో 


, ఉంచేందుకు ప్రయత్నించారు. సృతులలో కెల్ల 'మనుస్కృతి' అతి ముఖ్యమైంది, 


అతి ప్రాచీనమైంది. ఇది పురాతన ధర్మశాస్త్రము, సంపూర్ణ మానవ విలువలందు 
పొందు పరిచబడినాయి. మనుస్మృతి కేవలం ఒక దేశానికిగాని ఒక వర్గానికిగాని, 
సంబందించిందికాదు. అది సమస్త జనావళి కోసం రూపొందిన ధర్మ 
శాస్త్రం నాడు వెలిగిన ఒక కాంతి దీపం. జగదుత్పత్తి విషయాలనుంచి, 
కర్మఫల విధానం వరకు గల సర్వవిషయాలు, సర్వధర్మాలు మానవ 
జీవితవిలువల వోోషాలు ఇందులో స్పష్టంగా ఆవిష్కరింపబడినాయి. 


మనుస్మృతిని చాలా మంది అనువదించారు.! మనుస్మృతిని ప్రతి 
ఒక్కరు చదివి, సారాన్ని గ్రహించవలసిన మానవ ధర్మశాస్త్రం గనుక దీనికి 
ఎన్నో వాఖ్యానాలు అనువాదాలు వెలువడ్డాయి. ఈ అనువాదాల వాఖ్యానాలు 
వెలుగులో నడచి అ శాస్త్ర సాగరంలోని ఆణిముత్యాల్ని వెలికి తీయడం 
పరిశోధకుల కర్తవ్యం. ఈ పరిశోదన పరిధిలో మనుస్మృతిలో "పేర్కొనబడిన 
పలురకాల నేరాలు, వాటికి విధింపబడే శిక్షల తీరుతెన్సులు నిశితంగా 


పరిశీలించి పేర్కొనడమే ప్రధాన ఆశయం. 





1. _ మనుస్మృతి - అనువాద కర్త - మజ్జి కృష్ణారెడ్డి 


43 


మనుస్మృతిలో ఏడు, ఎనిమిది, పదునొక్కండు అధ్యాయాలలో 
దండనీతిని గూర్చిన -అంశాలు విశదీ కరింపబడ్డాయి. మనుస్కృతిలోని 
సప్తమాధ్యాయంలో రాజుకు గల దండనాధికారము హేతుబద్దంగా 
"పేర్కొనబడింది. 


శ్లో|| Wp అగ్నిర్భవతి వా యుశ్చసో అర్హపోయస్య 
నకు చేరస్పవరుణస్ప మహేంద్రః ప్రభావతః" 
(మను -7-7) 


రాజే అగ్ని, వాయువు, సూర్యుడు, ధర్మరాజు, చంద్రుడు, కుబేరుడు 
అతడే వరుణుడు, దేవేంద్రుడు. రాజు సకల శక్తి మంతుడని దీని భావం. 
అతని యందే అన్ని గుణాలు అన్ని ధర్మాలు నిక్షిప్తమైవున్నాయి. కాబట్టే 
మనువు రాజుకు గల దండనాధికారాన్ని సహేతుకంగా నిరూపించాడు. 
రాజు తనకు కావలసిన వానిలో ఏది ఇష్టమో ఏది శాస్త్రసమ్మతమో, ఏది 
శాస్త్ర విరుద్ధమో దానిని విచారించి నిర్ణయిస్తాడు. 

"తస్మాత్‌ ధర్మమ్‌ ఏమిడే ష్లేష సవ్య వ్యేన్న రాధిపః 

అనిష్టమ్‌ చాప్యమిష్టై ష్షేషుతం ధర్మమ నవిచాలయేత్‌" 

(మను -7- 

లోకంలో గల సకల _ప్రాణుల్ని రక్షించేందుకు (బ్రహ్మాదండమును 
సృజించి రాజ కార్యసిద్దికై మార్గాన్ని సుగమం చేశాడని. మనుస్మృతి తెలుపుతుంది. 

" తన్వార్లేసర్వ భూతానాంగోప్తారం ధర్మమాత్మజమ్‌ 

(బ్రహ్మతేజోమమ దండమ్‌. సృజత్స్పూర్వ. మోశ్వరః'" 

రాజు దేశ కాలాల్ని బట్టి ఏ. దోషమునకు, ఏ దండనమో శాస్త్ర 
ప్రకారము పరికించి అపరాధులఎడ దండనమును ఉపయోగింప వలనో 
మనుస్మృతి తెలియజేస్తుంది. దండనమే ధర్మ హేతువని పెద్దలు పేర్కొన్నారు. 


దండము సర్వకాల సర్వాస్థల యందు ప్రజల్ని రక్షిస్తుందని మనుస్కృతి 
(ధ్రువీకరించింది. 


44 


"దండళశ్శాస్తి (ప్రజాస్సర్వాదండ ఏవాభిరక్షతి 
దండస్సుస్తేషు జాగర్తి దండం ధర్మంవిదుర్చుధాః" 
(మను -7-12) 


దండాన్ని ప్రయోగింపక పోతే బ్రాహ్మణాదులగు నాలుగు వర్గాలవారు 
ఒకరి స్త్రీలను మరొకరు పొంది సంకర జాతి వారౌతారని, అందువల్ల 
ధర్మార్గ'' కామమోక్షాలు నశిస్తాయని, దొంగతనము, సాహసము మొ|| వాస్‌ 
వల్ల సకల లోక క్రోభము కల్గుతుందని మనుస్మృతిలో పేర్కొనబడింది. 
దరిడనాయకుడైన రాజు జా గరూకత వహించిన, నేరానికి తగినట్టు దండన 
విధిస్తే ప్రజలు భయ(భ్రాంతులు లేక హాయిగా జీవించగలరని కూడా 
మనుస్కృతిలో సూచింపబడింది. 


"యత్రశ్యామోలో హితాకు దండచ్చరతి పాపహా 
ప్రజాస్తత్ర నముహ్యంతి నేతా చేత్సాధుపశ్యతి,." 
(మను -7-15) 


రాజు సత్య వాదిగా, నిరంతర సత్యాన్వేషిగా సమర్హునిగా ధీశాలిగా, 
ధర్మార్గకామాల్ని తెలిసిన ధర్మపరుడుగా ఉండాలని మౌనులు అ 
పడ్డారు. రాజనీతిని అతిక్రమించిన రాజును బంధు, పుత్ర, మిత్రాదుల త్‌ గోడ 
దంతం నాశనం చేస్తుందని మనుస్మృతి. లంచాన్ని స్వికరింపనివాడు, 
మాటతప్పుని వాడు శాస్త్ర పద్ధతిని అనుసరించువాడు, మంత్రుల సహాయం 
కలవాడు జ్ఞానవంతుడైన రొజు ఈ దండాన్ని చక్కగా నెర వేర్చగలడని 
మనుస్కృతిలో ఉల్లేభింపబడింది. 


"శుచినాసత్య సంధేనయది శాస్తాను సారిణా 

ప్రణేతుం శక్యతే దండస్యు సహవేన దమతా" 

| (మను -7-20) 

నృపాలుడు ఎల్లపుడు దండధారియై చతురంగ బలాల్ని సిద్దపరుచుకొని 
తమ పరాక్రమాన్ని వ్యక్తము చేయాలని కూడ మనుస్మృతి తెలియజేస్తు ంది, 


దండ ధారికి ప్రజలంతా భయపడుతారు కనుక సకల ప్రాణుల్ని దండం 
చేతనే స్వాధీన పరుచుకోవాలని కూడ మనుస్మృతి తెలియజేస్తుంది. 


45 


కృషీవలుడు వరి పొలాలందు కలుపు మొలచినపుడు మాత్రమే తీసివేసి 
- ధాన్యాన్ని మాత్రమే కాపొడునట్టు రాజు దుష్టులను చంపి సజ్జనులను 
కాపాడాలని మనుస్మృతి తెలియజేస్తుంది. 

శో "యధోద్దరతి నిరాతో కక్షం ధాన్యాంచ రక్షతి 

తధా రక్షేన సోరాష్ట్రం హన్యాచ్చపరిపంథినః" 

(మను -7-84) 

రాజధర్మాలు, వివేకవంతుడైన రాజు సమాజం పట్ల (ప్రదర్శింపవలసిన 
బాధ్యతలు శత్రు నిర్మూలనా వ్యూహము, అమాయకులు వృత్తి ధర్మాన్ని 
నిర్వహించే నీతి మంతుల యెడరాజు (ప్రదర్శించాల్సిన వైఖరి సవివరంగా 
మనుస్మృతిలోని సప్తమాధ్యాయంలో వివరింపబడింది, 


రాజునేరగాండ్రను కని పెట్టి దండించాలని మన్సుస్మృతిచెపుతుంది. 
పిల్లలు లేని భర్తనుండి జీవనాంశము గైకొన్న గొడ్డాండ్రు, భర్త విహీనలు 
వంశ హీనలగు వనితలు, పతివ్రతలు, విధవలు, రోగిప్టులు.. సాొత్తులను 
వారి జీవించివున్న పుడే వారి బంధువులు [గ్రహించిన యెడల, ధర్మ పరుడైన 
రాజు వారిని దొంగలను దండించినట్టు దండింప వలెనని మను స్కృతి 
సూచిస్తూంది. i 
శో|| " వంధ్యా పుత్రాను చైవం స్యాద్రక్షణం నిష్కురోసుచ 

పతివ్రతా సుచస్త్రీషు విధవా స్యాతు రానుచ" 

(మను -8-23) | 
| ఇతరుల ద్రవ్యాన్ని అపహరించిన దొంగలు దొరికిన ఎడలవారిని 
ఏనుగులతో త్రొక్కించి చంపాలని మనుస్మృతి పేర్కొంటుంది. 

11 అలి శ్ర . ' గ, ఠి 
శో ప్రణష్టా ధిగతం ద్రవ్యం తిష్టే ద్యుకైర ధిష్టితం 
మాంస్తత్ర చోరాన్‌ గృహ్నే మాత్రేణ. రాజే చేన ఘాతయేత్‌" 
(మను -8-37) 


46 


మాటి, మాటికి బుద్ది పూర్వకంగా నేరం చేయడం, దేశకాలాలను, 
రేయింబగళ్లు, దేహబలమును, ధన బలమును, గురులాఘవములకు నేరముల 
యొక్క తీవ్రతను పరికించి రాజు దండించాలి. 


" అనుబంధం పరిజ్ఞాయ దేశ కాలౌ చతత్వతః 


సారాసరాదొ చాలోక్యదండం దండ్యేషు పాతయేత్‌" 
(మను -8-70 


మొదటి? నేరానికి నేరస్తుని రాజు మందలించి, వాక్‌ దండాన్ని 
విధించాలి. మరల అదేనేరం చేస్తే, అతన్ని రాజు చీకొట్టి 'ధిక్‌ దండనం' 
విధించాలి. అప్పటికిని అతడు. చెడు మార్గాన్ని అనుసరిస్తే ధనాన్ని అపరాధంగా 
విధించాలి. *తిరిగి అతడు నేరం చేసీన యెడల “కొరడాలతో కొట్టడం, 
అంగాన్ని ఛేదించడం మొ||వధ దండలను విధించాలి. 


"వాక్టండం (ప్రథమా కుర్యాదిక్టిండం తదంతరం 


తృతీయ, ధన దండంతు వధ దండమతః పరమ్‌" 
(మను - అష్టమ -73) 


"రాజు నీపై అలిగి యున్నాడు. నిన్ను కాపాడెదను నాకు ధనమిమ్ము", 
అని రకరకాలుగా మోసపూరిత మైన మాటలు చెప్పి ఇతరుల ధనాన్ని 
ఎవడపహరిస్తాడో వానిని పరివారంతో కూడ కఠినంగా నిక్షించాలి. కాళ్లు, 
చేతులు, ముక్కు, చెవులు, తల మొ|| వాటిని ఛేదించుట చేత ప్రకాశంగా 
దండించాలి.5 





2, Now it is represented in A.P. Probation oftender's Act. 
3. నేటి భా.శి.స్క. లోని సెక్షన్‌ 75 కూడ ఇదే ధర్మాన్ని సూచిస్తుంది. 


4. ఈ విధానం మనదేశంలో ఇప్పుడు అమలులో లేదు. అయితే కొన్ని 
ఇతర దేశాలలో ఇప్పటికి ఈ శిక్షను పాటిస్తున్నారు. 

5, అవినీతి నేరాల్ని కొన్ని Communist దేశాలలో తీవ్రంగా పరిగణించి 
నేటికి ఆ నేరస్థులను (ప్రకాశంగా దండిస్తున్నారు. గల్ఫ్‌ దేశాలలో 
కూడ, వ్యభిచూరం మొదలైన నేరాలకు ఆవిధంగానే శిక్షిస్తారు.* 


47 


*చైనాలో 'అవినీతి మరణ శిక్షలు ' 


చైనాలో అవినీతిని అ౭వీచివేయాలనే దం వెర్రితలలు వేసి, పలువురి ఉరితీతకు 
దారితీప్తో ందని అమె స్తీ ఇంటర్నేషనల్‌ న సంస్థ తన రాబోయే నివేదికలో వ్యాఖ్యానించినట్లు 
తెలుస్తోం 0ది, చైనాలో 'సటీవలే వాంగ్‌జియాన్యేను అవినీతి ఆరోపణల మోద ఉరితీారు. 
ఆయన గతంలో షన్‌జెన్‌ మునిసిపల్‌ పానింగ్‌ శాఖకు అధిపతిగా ఉండేవారు. 
అప్పట్లో ఆయన 9 లక్షల పౌండ్లు లంచాలు “తీసుకొన్నారనీ, ఎవరినో ఉంచుకొన్నారనీ 
కూడా “ఆరోపణలున్నాయి. అయతే ఆ ఆరోపణలపై తన వాదనలు చెప్పుకోవటానికి 
వాంగ్‌కు ఖానీ ఆయన తరపు న్యాయవాదులకు అవకాశం లభించలేదు. అధికారుల 
అంచనాల ప్రకాం. 1994. తర్వాత చై చెనాలో ఉరితీతలు 50 శాతం వరకు పెరిగాయి. 
1994లో రెండుపెల మందిని ప్రభుత్వపం ఉరితీసింది. అమ్మెస్టీ సంస్థ మాత్రం 
చైనాలో ఏడాదికి కనీసం పదివేలమందిని ఉరితీస్తున్నారని అంటోంది. మొత్తం 68 
వేర్వేరు నేరాలకు చైనాలో మరణ శిక్షలు విధిస్తారు. దొంగనోట్లు ము ద్రించటం. 
మాసం చేయటం, లంచం తీనుకోవటం, చట్ట విరుద్దంగా షేర్‌ వ్యాపారేరిలో స్పెక్యులేషన్‌ 
చేయటం, వన్ను ఎగవేయటం, మూఢ నమ్మకాలు వ్యాపింవచేయటం, దొంగ రవాణా 
చేయటం, వ్యభిచారం వంటి అన్ని నేరాలకూ మరణమే శిక్ష. 


ఈనాడు 23/1/96 





48 


"ఉప దాభిశ్చయః కళ్చిత్సగద్రవ్యం హరేన్నరః 
నసహాయస్పహంతత్యః ప్రకాశం విని ధైర్యధైః" 
(మను -8- 117) 


పరుల సొమ్మును విక్రయించువాడు, సొమ్ముగల వానికి తోబుట్టువు 
అయినను వానికి రూకలు దండుగ విధించాలి. ఆ వస్తువును అ్తే 
స్వంతదారునికిగాని, జేర్చకపోయినను, దొంగను దండించినట్లు దండించాలి. 


శ్లో||" అవహార్యో భవేచ్చెవ సాన్వయః షట్‌ శతం దయం 
నిరన్వయో నస్వరః ప్రాప్త స్యాచ్చార కిల్చిషమ్‌” 
(మను -8- 122) 
వస్తువులతో వస్తువులు కల్తీచేసి అమ్మించరాదో. నెయ్యి, నూనె 
కలపరాదు. నాశిరకము వస్తువును మేలిమి రకాలలో కలుపరాదు. పాత 
వస్తువుకు రంగు మున్నగుననివేసి భ్రమింపజేసి అమ్మరాదు. అట్టివారిని 
దండించాలి. 
"నాన్యదన్యేన సంసృష్ట రూపం విక్రయ మర్హతి 
న చోసారం సచనూపనం దూరేనతి రోహితమ్‌" 
(మను -8- 127) 
సేవకుడొక పనిని ఒప్పుకుని, మధ్యాంతరముగా వదలివేసిన, వానికి 
రాజు నెనిమిది సువర్ణ కృష్ణలములపరాధము విధింప వలయును. కూలి 
నియ్యనక్కరలేదు. 


6. నేడు ఈ తరహా నేరాలు "నిత్యావనరవస్తువుల చట్టం" (The Essential 
Comodities Act) క్రింద శిక్షార్హాలు. 


T: కృష్ణలము అనగా ఒక గురిగింజమెత్తు బంగారం అని గౌ.ధ.సూ. 
తెలుపబడింది. 


49 


"భృతో నార్తోన కూర్యాద్యోదణ్జత్కర్మ యధో ధితమ్‌ 
నందండ్యకృష్ణలాన్యస్టే సధే యంచాస్య వేతనమ్‌" 
(మను -8 


సరిహద్దు వివాదములలో (గ్రామస్తులు వివాద పడుతుండగా 
సాక్షులైవచ్చిన ఇరుగు, పొరుగువారు అసత్యమాడితే వారందరికి రాజు 
మధ్యమ సాహసదండము విధించాలి. 


"సాయంత. శ్చేన్నషా బూయస్సే తొ వివదతాంనృణాం 
సర్వేసృ దకృ ధగ్గండ్యారాజ్ఞా మధ్యమసాహసమ్‌" 
(మను -8- 169) 


తల్లిని, తండ్రిని, భార్యను, సోదరుని, కొడుకును, గురువును 
నిందించువొనికి, గురువుకు దారియొసగని వానికి, నూజు రూకలు దండన 
విధించాలి. 


"మాతరం, పితరం జామాం బ్రాతరం త సమం గురుమ్‌ 
అక్షారయజ్బుతం దాప్పః పంధానంచ దద్ద్లురోః" 
(మను -9-176. 


ఎవడేని చేతులు, కాళ్లు (వణములకు, రక్తం వచ్చేటట్లు గాయపరిస్తే, 
ఎన్ని దినములకు ఆ గాయములు మానుతాయో, వాడు మునుపటి స్టితికి 
వస్తాడో అంతవరకు వాని మందులకు పథ్యమునకు, కొట్టిన వానితో ఖర్చులు, 
ఇప్పించాలి, అలా అతడు ఆ ఖర్చును భరించలేక పోతే వానికి రాజు 
దండనము విధించాలి. 


"మనుష్యాణాం పశానాంచ దుఃఖాయస్రహృతేసతి, 
యదా యదా యహంఖం దండః కుర్యాత్తదాతదా" 
(మను -8- 177 


మనుష్యులకు, పశువులకు బాధగల్గించేటట్టు దెబ్బలు గొట్టినప్పుడు 
ఎలావుంటుందో అలాంటి దరడన కొట్టిన వానికి విధించాలి. 


50 


మర్మస్తానాదులందు చర్మము లేచి పోవునట్టు చేసిన అట్టి నేరాలకు పై 
చెప్పిన దండన కంటే. హెచ్చు దండన విధించాలి 
(మను -8- 178) 


రాజా దొంగల బెడదను అరికట్టడాన్నై పోషంగా శ్రమించాలి. అట్టురాజు 
దొంగలను శిక్షించుట వల్ల రాజుయొక్క కీర్తి -రాజ్యాభివృద్ధి జరుగుతుంది. 
అధార్మికులగు దొంగలు ఘు వానిని చెజలో పెట్టటం, సంకెళ్లు వేయడం, 
చేతులు. కాల్లు ఛేదించటం మూడు విధాల హింసీంచి శిక్షించాలి. 
"అధార్మికం త్రిజిర్న్యా గృహ్లాోమాత్ర యత్నతః 
నిరోధనేన బంధేన వివిధేన వధేన చ" 
(మను -8- 187) 
బావి నీటిని తోడటానికి వేయబడిన కుండను ఎవడు బ్రద్దలుగొట్టి 
త్రాటిని అపహరిస్తాడో, చలి పందిజిని విరగద్రోస్తాడో అట్టివానికి రాజు 
బంగారు మాడను అపరాధంగా విధించాలి. 
(మను -8- 194) 
పది కుంచములుూ కంటు నెక్కువ ధాన్యమును హరించిన వారికి 
" వధయే దండము. 
(మను -8- 195) 
నూజు ఫలములిీ కంటు ఎక్కువగు బంగారు, వెండి విలువయిన 
పట్టు బట్టలు మొ|॥నవి దొంగిలించిన వారికి, దేశ కాలముల, దొంగ, 
పొంతమనిషి, వారి, వారి జాతి గుణములననుసరించి, కొట్టుట, అంగవిచ్చేదము, 
మరణ శిక్ష విధించాలి, | 
(మను -8- 196) 
హీనుడైనవాడు ఉత్తముని ధనాన్ని అఫహరిస్తే మరణ దండనము, 
ఉత్తముడు హీనుని ధనాన్ని సంగ్రహిస్తే, దెబ్బలు కొట్టడం మాత్రం చాలు. 


8. ఇరువది (డ్రోణములు (తూము) ఒక కుంచము. 
9. ఇన్నూరు ఫలములు ఒక (ద్రోణము 


క్‌ 


సామాన్యుని ధనము అపహరించినచో అంగచ్చేదము చేయాలి. పది 
కుంచాలకంకే తక్కువ ధాన్యము అపహరించిన వారికి అపహరించిన 
దానికంటే, పందుకొండు పాళ్ళు, ఎక్కువ దండనమును రాజు విధించాలి. 


ఉన్నతకుల స్త్రీలను, వజవైడూర్యాదులను, నపహరించినపుడు, 
ఆ చోరులను చంపుటయే దండము. 


"పురుషాణాంకులీ నానాంనారీణాంచ పోషతః 
ముఖ్యానాం చైవరత్నానాం హరణ వధ మర్హతి" 
(మను -8- 198) 
గురువు బాలుడు, వృద్దుడు, చదువరి అయిన బ్రాహ్మణుడు, వీరు 
పరుగెత్తడం మొ|| వానిచే ఆత్మ సంరక్షణము చేసుకొన జాలరేని వారిని 
చంపవచ్చిన దుష్టుని యోచింపక చంపివేయాలి. 
"గురుం వాబాలవృద్దా వాబ్రాహ్మణం బహుశ్రుతమ్‌ 
ఆతతాయిన మామాతం హన్యా దేవ విచారయేత్‌" 
(మను -8- 211) 


ఇతరుల భార్యను సంగ్రహించిన మానవులను వెగటు పుట్టించు 
దండనములతో చెవులు కోయుట ముక్కు కోయుట, పెదవులు కోయుట 
లాంటి వానితో గుర్తులు పెట్టించి దేశ భ్రష్ణులను చేయాలి. 


"పరదారాభిమర్శేషు ప్రవృత్తాన్న వాన్మ హీపతిః 
ఉద్వెజనకరైర్దందైశన్చిహ్నయిత్వా ప్రవాసయేత్‌" 
(మను - 8-213) 


పురుషుడు తగిన కారణం లేక పరస్త్రీతో ఏకాంతంగా ముచ్చట 
లాడితే అతనికి నూట యాభై రూకలు దండన విధించాలి, 


(మను - 8-214) 


52 


పిత్రార్దిత ధనం వల్లను, రూపసి నన్న గర్వము చేతము ఏ స్త్రీ 
అయినా, పర పురుషగమనౌదులచే భర్త నుల్లంఘించిన, ఆ స్త్రీని రాజు 
(ప్రకాశముగా కుక్కలచే కరిపించవలయును. 9కి 


"భర్తారం లంఘ యేధ్యాతు శ్రీ స్త్రీ జాతి రుణ దర్పితా 
తాంశ్వఖః బాధయే ద్రాజా సంస్తానే బహుసంస్టితే" 

"(మను -8-217) 
పాపం చేసిన చోరుని ధగధగ మండే ఇనుప మంచం పై పడుకో 


బెట్టి కట్టెలు చేర్చి ఆ పాపాత్ముడు మండి పోవువరకు కాల్చాలి. 
(మను -8-218) 


. తల్లి దండ్రి, భార్య, పుత్రుడు వీరిని పోషింపక శుశూష చేయ దగిన 
వారిని సేవేచేయక వదలి పెట్టరాదు. పాతకము చేయని వీరిని విడిచి 
పెట్టిన వారికి ఒక్కొక్కరిని వదిలి నందుకు నూరేసి రూకలు దండము 
విధించాలి. : 

(మను - 8-222) 

సుంకము నెగవేయు నెపముతో ఎవడు సంత మొ|| విఫణి వీధులను 
తప్పించి, రాత్రివేళ లందు, క్రయ విక్రయాదులను చోయునో, తక్కువ 
వెలగల వస్తువులను ఎక్కువ వెలకు అమ్మునో అట్టివానికి ఆ వస్తువు 
విలువకు నెనిమిదింతలు దండము విధించి, దానిని గైకొనాలని మనుస్మృతి 
కారుని అభిప్రాయం. 

(మను - 8-225) 
9A. ఆప్టస్‌లో యువతికి కొండా దెబ్బలు : (ఆంధ్రజ్యోతి తిరుపతి 
01-03-1998) కాబూల్‌ : పర పురుషునితో స్నేహంగా వ్యవహరించినందుకు 
అప్టనిస్తా న్‌లో ఒక యువతికి తాలిబన్‌ (ప్రభుత్వం వంద కొరడా దెబ్బల శిక్ష 
తదులు చేసింది. (క్రీడా మైదానంలో శుక్రవారం వేలాది మంది సమక్షంలో 
ఈ శిక్షను అమలు పూరు, బురఖా ధరించిన ఆ యువతి పేరు నువోయిలుల్లాగా 
తాలిబన్‌ మత సైన్యం పేర్కొంది. ఆప్షనిస్తా న్‌లో తాలిబన్లు అధికారం 
చేపట్టినప్పటినుంచి ఇస్తాం నిబంధనలసు ఖచ్చితంగా అమలు చేస్తున్న 
సంగతి తెలిసిందే. ఒక దుకాణంలో 500 డాలర్లను దొంగిలించిన ఇద్దరు 
దొంగలకు బహిరంగంగా చేతులు నరికి వేశారు. గడ్డం 'పెంచుకోని పురుషులను 
కఠినంగా శిక్షిస్తున్న సంగతి తెలిసిందే. 


53 


(స్పాట్‌న్యూస్‌ కుక్కునూరు) 
15-8-97 ఆంధ్రజ్యోతి 
సంసారాన్ని కూల్చిన సీకి భారీ జరిమానా 
























బర్రింగ్‌టన్‌ (నార్త్‌ కరోలినా) తాను పని చేసే యజమానిని వలచి, అతనిని మూడేళ్లపాటు 
భార్య నుంచి దూరంగా తీసుకుపోయి అతనితో వ్యభిచరించిన నేరానికిగాను అలమాన్సీ 
కౌంటీ జ్యూరీ ఒక మహిళకు పది లక్షల డాలర్ల జరిమానాను విధించింది. తొమ్మది 
మంది స్త్రీలు, ముగ్గురు పురుషులతో కూడిన జ్యూరీ డొరతి హుకొల్మెర్‌ (40) అనే ఆ 
స్త్రీని తన యజమాని సంసారాన్ని కూల్చిన స్త్రీగా వ్యాఖ్యానించింది. 1992-95 మధ్య 
కాలంలో డొరొతి తన యజమానిని ఆయన భార్య నుంచి దూరంగా తీసుకుపోయి 
వ్యభిచరించిందన్న అభియోగంపై ఆమెకు ఆ భారీ మొత్తంలో జరిమానా విధించారు. 
అయితే, అంత మొత్తం జరిమానాను కొస్తే ప్రోమత తనకు లేదంటూ ఆ సివిల్‌ 
తీర్పుపై డొరొతి అప్పీల్‌కు వెళ్తనున్నది. 


కన్నబిడ్డ పట్ల నిర్లక్ష్యానికి జైలు శిక్ష 
G rg) జ! ము 


ప్రిటోరియా (దక్షిణాఫ్రికా) : కన్నకొడుకు పట్ట అత్యంత నిర్లక్యంగా వ్యవవారించినందుకుగాను 
తైవాస్‌కు చెందిన ఇరువురు దంపతులు వారం రోజుల జైలు శిక్ష అనుభవించవలసి 
వచ్చింది. వీరి పదిహేళ్ల వికలాంగ బాలుడు వారి పెంపుడు శునకంతో సహా అశుభమైన 
ఒక టాయిలెట్‌లో చిక్కుకుపోయి పుండగా కనుకొని అతని తల్లితండ్రులపై పోలీసులు 
కేసు పెట్టారు. కన్నబిడ్డ ఏమైంది కూడా తెలుసుకోకుండా అతని తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా 
ప్రవర్తించినందుననే ఆ బాలుడు టాయిలెట్‌లో చిక్కుకుపోవలసి వచ్చిందని కోర్టు 
అభిప్రాయపడి వారికి శిక్త విధించింది. 


54 


నావ నీటిలో వెళ్లేటపుడు ఏ వస్తువైనా నావికుల అజాగ్రత్తవలన 
నీటిలో పడిపోయిన దానిని నావ ఎక్కిన నావికులు సమభాగములు చేనుకొని 
స్వంత దారునికి నష్టము కట్టిఇవ్వాలి. 
(మను -8- 132) 
జ్యేష్ణడైన వాడు లోకముచే, తన కంటె చిన్నవాడి భాగము మొ|| 
వానిలో మోసము జేసిన ఎడల అతడు రాజదండనకు అర్హుడు. 
(మను -9- 79) 


సమాహ్వ్యయమున* ఎవడు జూదము నోడి, ఇతరుల చేత ఆడించునో 
వానికి నేరానికి దగినట్లు చేతులు తెగగొట్టు మొ|| విధమున దండనము 
జేయవలయును. 
శ్లో " దూత సమాహ్యమం చైవయః కుర్యాత్కార యేతవా 

తార సర్వాణ ఘతవే దాజా శూద్రాంశ్చ ద్విజ లింగినః" 

(మను -9- 89) 

రవాన్యపు దొంగలు, దోపిడి దొంగలు మొ|| వారొనరించిన కన్న పునేరాలు, 
ఇతర నేరాలు, రాజ్యమున వెల్లడి చేసి, నేరాలకు తగినట్లు దండనం 
విధించాలి. పాతనేరస్థులు వోరితోడ్చాటు నొందుచు వారి నడతల 
ననుసరించుచు కన్నము వేయుట మొ|| పనులలో నేర్చరులైన వారందరు 
కావున శిక్షించాలని మనుస్మృతి తొమ్మిదో అధ్యాయంలో తెలుపబడింది. 


కన్నపునేరాలు మొ||నేరాలకుపయోగవపడు ఉపకరణముల] కలిగిన 
వారిని కూడ ముందు వెనకలు ఆలోచించి కూడా దండించాలి. 


(మను -9- 119) 


దొంగతనాన్ని గూర్చి తెలిసినను, గ్రామస్థులు దొంగలను ఆదరిస్తే, 
వారికి సాయ పడితే వారికి మరమదండన విధించాలి. 


(మను -9- 120 
10. - Common gamming house 


11. నేడు ఈ నేరము 6౨0109 సెక్షన్‌ ప్రకారం శిక్షార్హం 


55 


రాజ్య సంరక్షణకై నియమింపబడిన వారే, దొంగలతో చేతులు కలిపితే 
వారిని దొంగలను దండించినట్టు దండించాలి. 


(మను -9- 121) 


దొంగలు గ్రామాల్ని కొల్లగిట్టినపుడు, చెజివు కట్టలు మొ||నవి 
తెగగొట్టునపుడు సమిపాననున్న వారు వారిని అడ్డుకోకపోతె అటు వంటి 
వారిని పరివార సమేతంగా దేశ బహిష్కరణ గావించాలి. 


(మను -9- 122) 


రాజు ధనాగారం నుండి, ధనాన్ని దొంగిలించిన వారిని, రాజాజ్ఞమిరిన 
వారిని శత్రు రాజులతో తమ రాజుకు భేదాన్ని సృష్టించే వారిని, నేరానికి 
తగినట్టు చేతులు కాళ్ళు నరకడం, నాలుక తెగగొట్టడం మొ|| పద్దతులలో 
దండించాలి. 


(మను -9- 123) 


కన్నము! వేసి దొంగలు ఇతరుల సొత్తును దొంగిలిస్తే వారిని 
రాజు రెండు చేతులు నరికి వాడియైన శూలముతో గ్రుచ్చాలి. 


(మను -9- 124) 


ఏ దొంగ అయినా మొదటిసారి ముడి విప్పి సొత్తునపహరిస్తే వాని 
వ్రేళ్లు కోసి వేయాలి. రెండవసారి నేరానికి నాళ్ళు నరికి వేయాలి. అదే 
మూడవ సారి నెరానికి మరణ దండన విధించాలి. 


(మను -9- 125) 


దొంగలని తెలిసి వారికి నిప్పు, అన్నము, ఆయుధాలు, వసతి మొ||నవి 
సమకూర్చిన వారిని, దొంగసొమ్ము దాచి పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి. 


(మను -9- 126) 





2. నేటి భా.శి.స్కృ. 454 - 457 - 380 ప్రకారం కన్నపు నేరం శిక్షార్హం. 


56 గ 


రోగి కాకుండా మరెవరైన రాజ మార్గంలో మలవిసర్జన గావించిన 

వానికి రెండు కారాణాలు దండన విధించాలి. అతనిచే ఆ మలాన్ని 

వేగంగా ఎత్తించాలి. రోగి, వృద్దుడు గర్భిణి, బాలుడు, మల. విసర్జన 

చేసిరేని. వారిని మందలించాలి. వారిచే ఆ మలాన్ని  ఎత్తించి పరిశుభ్రం 
చేయించాలి. 

(మను -9- 130) 


కాయ చికిత్స, శల్యచికిత్సచేసే, వైద్యులు సరియైన మందు ఈయక 

హాని కలిగిస్తే వారిని దండించాలి. అటువంటి చికిత్స, పశు, మృగాదులకైతే, 
పూర్వసాహసాన్ని, మానవులకైతే మధ్య సాహసాన్ని దండనగా విధించాలి. 
(మను -9- 131) 


జనులు నీటిని దాకేందుకై ఉపయోగించు కొయ్య, రాయి, పుష్కరిణి 
మొ||వాని యందు వేసిన కొయ్యలు మట్టితో చేసిన, క్షుద్ర దేవతా ప్రతిమను 
నాశనం చేసిన వానికి ఏడు నూర్త రూకల జరిమానా విధించాలి. 


మంచి వస్తువులను చెడ్డ వస్తువులతో చేర్చి పాడు చేసిన, .వజము, 
రత్నము, ముత్యము మొ] వానిని పాడుచేసిన నేరగాడిని ప్రథమ సాహసంతో 
దండించాలి. 


రాజగ్భహానికి, పట్టణానికి, సంబంధించిన ప్రాకారాలను, పాడుచేసిన 
వానిని వెంటనే దేశమునుండి వెళ్తగొట్టాలి. బుద్ధి పూర్వకంగా చేసిన దోషానికి, 
ఎక్కువ ప్రాయశ్చిత్తము, అబుద్ధిపూర్వకమైన నేరానికి తక్కువ ప్రాయల్చిత్తాన్ని 
బుషులు సూచించారు. 


(మను -11-2) 


పదుకొండో అధ్యాయంలో దోషం చేసినవారు చేసుకోవలసిన 
ప్రాయశ్చిత్తాలు తీరు తెన్నులు సవివరంగా 32 శ్లోకాలలో వివరింపబడ్డాయి. 





13. రాగి నాణాలు 


57 


ప్రాయశిత్సాలు కూడ ఒక విధమైన శిక్షగానే మనము భావించవచ్చు మొత్తం 
మోద మనుస్కృతిలోని దండనీతి విధానం నాటిరాచరిక వ్యవస్తను, 
బలోపేతంచేసి, రాజ్యంలో, సమాజ వ్యవస్థలో వ్యాపింపజేసి, అమాయకులను, 
దుర్చలులను, అబలలను, నిరపరాధులను రక్షించేందుకు రచింపబడింది. 
వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుటకు ఉద్దేశించబడింది. 

ఈ మనుస్మృతి క్రీపూ! 3100నకు పూర్వమే ఉండి ఉండవలెనని, 
పురాతత్త్వ్య పరిశోధనలు తెలియజేస్తున్నాయి 


(ఫ్ర 


14. అఆం.విస -11 సం- పుట 3 


58 


యాజ్బవల్క్యస్కృతి 


మనుస్మృతి అతి ప్రాచీనమైన ధర్మశాస్త్రము మానవులాచరించాల్సిన 
సర్వధర్మాలు మనుస్మృతిలో వివరింపబడ్డాయి. ధర్మవ్యతిక్రమణ. శిక్షలు 
కూడ నూచింపబడ్డాయి. ఈ శిక్షలు కొన్ని కఠినమైనవి. మరికొన్ని క్రూరమైనవి. 
సాధారణ శిక్షలు, “ముంతలు ఆర్థికదండనలు, మనుస్మృతిలో వివిధ 
సంధర్బాలలో పేర్కొనబడినవి. 


మనుస్మృతి అనుసరించి వెలువడిన పురాతన ధర్మశాస్త్రము 
యాబ్దవల్క్య్యస్కృతి.!్‌ ఈ స్మృతిలో నారద, కాత్యాయన, మనుస్కృతుల 
ఉదాహరణలు ప్రస్ఫుటంగా ఉటంకించ బడినవి. (ఈ స్మృతికి. కారుడైన 
యాజ్ఞవల్క్యుడు కీ! పూ॥ 200 - 300 మధ్య జాలంలో దీనిని ప్రాసినారని 
మేధావుల అభిప్రాయము) చాణక్యునికి. గురువు అని -చారిితకుల. పోషణ. 


సీమా వివాదంలో అబద్ద మాడిన సామంతులకు వేరు వేరుగా నూట 
నలభై పణాల దండన యాజ్ఞవల్క్యుడు తెలిపాడు. మనుస్మృతిలో సాక్షులు 
ఎల్లలను సరిగా తెలీసిన పరిశుద్ధులొతారని, వ్యతిరేకంగా తెలిపిన నూరు 
పణాలు' దండనకు గురౌతారని తెలుపబడింది: నారదస్కృతిలోను సీమా 
వివాదం (ప్రస్తావన ఉంది. పొలిమేరను నిర్ణయించునపుడు సామంతులు 
అసత్యం చెప్పిన: ఏడువందల నలభై పణాలు దండన 'విధించాలని 
నారదస్మృతిలో' పేర్కొనబడినది. కాత్యాయనుడు కూడ. సీమా వివాదాన్ని 
(ప్రస్తావించాడు. సీమా వివాదంలో అసత్యమాడిన వానికి ఉత్తమ సాహసముచే 
దండించాలని కాత్యాయన వచనం, సాక్షులు చెప్పిన మాటలు యందు 
భేదము కనిపిస్తే ఉత్తమ సాహసమే దండమని ఆ కాత్యాయనులే చెప్పారు. 


యాజ్ఞవల్క్య్యస్మృతిలో హద్దు, గనిమెను నరకుట మొదలైన వాటికి 
దండనము చూపింపబడింది. తన భూమికిని మరియొకని భూమికిని మధ్య 





15, యా.వ.స్కృ - సరస్వతి తిరువేంకటాచార్యులచే ఆంధ్రీకంణ. 


16. Influence of Dharmasastra on Kalidas view of life. 


59 


గుజుతుగా ఉన్న ఉమ్మడి భూమియందు వేసియున్న గనిమను నరికినను, 
పొలిమేర దాటి దున్నినను భయపెట్టిగాని, మరియొక విధంగాగాని భూమి, 
ఇల్లు, తోట మొ|| వానిని అపహరించిన, ఈ మూడింటికి వరుసగా అధమ, 
ఉత్తమ, మధ్యమ సాహసములు దండనములని సూచించింవబడింది. తనదని 
(భ్రమించి సంగ్రహించిన పక్షాన ఇన్నూరు పణాల అకట. విధించాలి. 
మనుస్కృతి కూడ ఇట్టే సూచించింది. 


ఎనుములు, గోవులు, గొట్టెలు, మేకలు తెలియక పరుల 'పైరు మేసినపుడు 
కూడ దండనము సూచింపబడింది. నారదస్మ్కృతి కూడ దీనిని ధృవీకరించింది. 
ఎనుములు పరులపైరు మేసిన పక్షాన ఎనిమిది మాషములు!”, ఆవు మేసిన 
పక్షాన నాలుగు మాషములు, గొట్టి మేస్తే రెండు మాషములు వాని యజమాని 
దండనము చెల్లించాలి. తెలిసి మేసిన పక్షాన ఆవునకు అరవణం, ఎనుమునకు 
ఒక పణం, గొట్టెకు, మేకకు, దూడకు 1/4 పణం దండనం విధించాలి. సై 
చెప్పిన జంతువులు 'పైరుమేసి అక్కడే పడుకున్న పక్షాన పైన సూచించిన 
దానికంట రెండింతలు దండనం యాజ్ఞవల్క్య్యస్కృతిలో చూచింపబడింది, 
మేసి పడుకున్న, దూడలతో కూడ వున్న పక్షాన నాల్గింతల దండనము 
. విధించాలి. పొలాన్ని త్రొక్కిన పశువులు పైరు మేసిన విషయమందు చెప్పిన 
దండనమునే పాటించాలి. ఎనుముకు చెప్పిన దండనమునే గాడిదకు, ఒంకెకు 
విధించాలి. పసువుల కాపరి వల్ల పశువులు పరక్షేత్రమందు పడి. పైరు 
మేసిన పక్షాన అతనికి తాడన రూపమైన దండనము విధించాలి. పశువుల 
కాపరి వల్ల పశునాశనమైతే అతనికి రాజు పద మూడున్నర పణముీ 
దండన విధించి, నాశనమైన ఆవుల వెలను మధ్యస్తాయి చెప్పిన ప్రకారం. 
అతనిచే పశు స్వామికి ఇప్పించాలి. | 


ఒకని సొమ్మును మరియొకడమ్మితే దానిని ద్రవ్యస్వామి రాజునకు 
తెలిపి తీసుకొన వచ్చును అట్టి దానిని అమ్మిన వాడు, రహస్యంగా కొన్న 


17. మాషము అనగా రాగి పణమున 1/20 వ వంతు. ఇది నారదుడు 
చెప్పిన విషయం - యా.స్మృ. 
18.  పణము అనగా ఒక డబ్బు 


60 


వాడు శిక్షార్డులగుదురు.1 పోయిన తనసొమ్మును రాజుకు తెలుపక చోరాదుల 
వల్ల రాబట్టుకున్నవాడు కూడా నిక్షార్డుడే. అపహరింపబడిన ధనాన్ని గాని 
పోగొట్టుకున్న (ద్రవ్యాన్ని గాని ఇది నా ద్రవ్యం వీని వద్ద దొరికిందని 
రాజాకు తెలియ జేయక బెదిరింపు మొదలగు వానిచేత చోరాదుల వద్దనుండి 
తీసుకున్న వాడికి 96 పణాల దండన సూచింపబడింది. 


మంచి బంగారాన్ని పుటము పెడితే ఎత్తు తగ్గదు కనుక కడియం 
మొ||న ఆభరణాలను చేసే అగసాలి వానిచేత ఇచ్చిన బంగారు ఎత్తున 
కెత్తు సరిగా వాడప్పగించాలి. తగ్గిన, ఆ తగ్గిన దానిని అతనిచే ఇప్పించి, 
అతనిని దండించాలి. గ్రామస్తుల, వర్తకుల ఉమ్మడి సొమ్ము ఎవడవహారిస్తాడో, 
ఎవడోఒక నభవారు చేసిన నిబంధనను కాని, రాజు చేసిన నిబంధనను 
గాని అతి క్రమిస్తాడో అటువంటి వాని ద్రవ్యమంతా తీసుకుని అతన్ని 
రాజ్య బహిష్కరణగావించాలి. ఈ రకమైన శిక్షను మనుస్కృతిలోను చెప్పబడింది, 
ఎవడు సమాజహితాన్ని కోరి మంచి చెప్పేవాని కడ్డు పడిన వానికి ఇన్నూట' 
యాభై తామ పణాల దండన విధించాలి. సంఘము వారికిచ్చిన దానిని 
. వారికియ్యక అవహరించిన వానికి పోయిన ద్రవ్యానికి పదకొండింతల దండనాన్ని 
విధించాలి. 


జీతం తీసుకొని తాను ఒప్పుకున్న పనిని చేయక పోతేవాడు జీతానికి 
రెండింతలు, యజమానికి ఇవ్వాలి. జీతం తీసుకొనక తాను ఒప్పుకొన్న 
పనిని చేయనివాడు జీతమంత ద్రవ్యాన్ని యజమానికి ఇవ్వాలి. ఈ విషయం 
నారద, మనుస్కృతులలో కూడ పేర్కొనబడింది. జీతం నిర్ణయింపక పని 
వానిచేత పని చేయించుకున్న యజమానుడు లాభంలో ఐదవ భాగము 
పనివానికి ఇవ్వాలి. వివాహం మొ|| కార్యాలకై మంచి దినమందు ప్రయాణమగు 
వానికి ఎవడైన ఒక కూలివాడు (ప్రయాణోపయుక్రములైన పనులు చేసెదనని 
ఒప్పుకొని, మరియొక కూలివాడు దొరక లేదన్న నెపంతో తాను కూడ 
పనిచేయ జాలనని పలికిన పక్షాన కూలివాడు రెండింతల కూలిని, యజమానికి 
ఇవ్వాలి. . 





19... నేడు భాశి.స్క 411 ప్రకారం శిక్షార్లుడు. 


61 


మోసపు జూదమాడే వారిని రాజు దేశం నుండి వెళ్త, గొట్టాలి. 
నారదుడు మెడలో పాచికల కట్టించి రాజ్యంనుండి వెళ్లగొట్టాలని సూచించారు. 


వాక్సారుష్యానికి కూడ దండనము తెలుపబడింది. దేశం, జాతి, 
కులము*% వాని, వాని విద్య, శిల్పము మొ|| ఆక్రోశధ్వనిలో నిలదిస్తే, 
రుచింప రాని మాటలతో 'రోషాన్ని పుట్టించే వాక్యాన్ని కలిపితే అది వాక్‌పారుష్య 
మౌతుంది. 


చేతులు లేనివానిని, కుంటివానిని, (గుడ్డి వానిని, చెవిటి వానిని, 
కుష్టు రోగిని వీరిలో ఎవరినైనను సత్యముగాగాని అసత్యంగా గాని, 
నిందాస్తుతిగా*] గాని తిట్టిన వానికి పదమూడున్నర వ పణాల దండన విధించాలి. 


ఒకనిని "నీ భుజమును గాని, మెడను గాని, తొడనుగాని కోస్తానని, 
గుడ్లు తీస్తానని" గాని తిడితే వానికి నూజు పణాల దండన, అక్తే కాలు, 
ముక్కు చెవులు, చేతులు, చర్మము మొ|వాని తనైతే యును నోటి తిట్టిన, 
అట్టి వానికి ఏబది పణాల దండన విధించాలి. పె విధములయిన తీట్టు 
శక్తి హీనుడు తిట్టిన వానికి పది పణాలు, శక్తి గలవాడు తిట్టిన వానికి నూట 
ఏబది. పణాలు “దండన వేస్తు వానిని దండించాలి. 

(బ్రహ్మహత్య మొ|| వాని జేసినట్లు తీవ్రములైన తిట్టు తిట్టిన వారికి 
మధ్యసాహసముగా అయిదు వందల నలభై పణాల దండనము అనియు 
ఉపపాతకం కలుగజేయు, గోహత్య మొ||వాని జేసినట్లు తిట్టిన వానిని ప్రథమ 
సాహసమనగా రెండు వందల డెభ్బి పణాల దండన విధించాలి. 


. మూడు వేదములు చదివిన వారిని, రాజును దేవతలను దిట్టిన 
పక్షమున అతనికి ఉత్తమ సాహసమనగా వేయి ఎనబై పణాలు దండనము 
విధించాలి. (బ్రాహ్మణ, మూర్తా, భాసిక్తాది జాతులు, మరియు వారిసమూవములు 
తిట్టిన వారిని (ప్రధమ, మధ్యమ "సాహస దండములు అనగా అయిదు 





20. ఈ నేరం నేడు కూడా The SChedUled caste and Tribes harrasment 
Act 1989 (ప్రకారం విక్షార్హం. 


21. వికృతమైన ఆకారం గల వానిని సౌందర్య వంతుడవని చెప్పుట ఓ 
నిందాస్తుతి. 


62 


వందల నలభై పణాలు దండనము విధించాలి. గ్రామంనుగాని, దేశంనుగోని 
తిట్టిన వానిని ప్రధమ సాహసమనగా రెండు వందల డెఖ్బె పణాల దండన 
విధించాలి. లా . 


బూడిద, అడుసు, దుమారంతో ఇతరులను స్మృశింప చేసిన వారికి 
పది పణాల దండన, ర్తక్తం గళ్ల, గోళ్లు వెంట్రుకలు, గుబిలి, చీమిడి, 
ఎంగిలి కాలి మడిమ, చేతను పుక్కిలించిననీళ్లు చేతను పరుల స్పృశింపచేయుట 
యందు కాత్యాయనుడు చెప్పినట్లు దండన యధికము. మలమూత్రములచే 
స్కృశించిన వానికి నలువది పణములు, దేహ మధ్యమందు స్పృశించిన 
అరువది పణములు, శిరస్సు నందు స్మృశింపజేసిన పక్షమున ఎనుబది 
పణాల దండనము విధించాలి. 


బ్రాహ్మణునకు బాధకలుగ జేయునట్టి క్షత్రియాదులకు, వారే 
అంగములకు బాధకలిగించెదరో ఆ అంగమును ఛేదించుట దండనము. 
అలాగే క్షత్రియ వైశ్యులకు బాధకలుగ జేయువారికి అంగవిచ్చేదము 
గావించవలయును. బ్రాహ్మణాదులు, వర్ణ త్రయము పట్ల శూద్రులు. 
అపరాధమొనరించిన, అడే దండనం. శస్తాదులచేత చంపుటకు ప్రయత్నించిన, 
శూదునికి హస్తచ్చేదము దండనము అనే మనుస్మృతిలో ఉండగా ఈ స్మృతి 
(ప్రకారం శాస్తాదుల నంటిన వారికి ప్రధమ సాహసములో సగము దండనం 
అని తెలిపిరి. క 


తక్కువ వర్ణము వారు హెచ్చు వర్ణము వారిని కొట్టడానికి చేయి 
ఎత్తిన వారికి పది పణాలు, తన్నుటకు గాలెత్తిన వారికి పది పణాలు 
దండన నిర్ణయింపవలెను. చేయి, కాలు, వెంట్రుకలు, వస్త్రము దీనిలో 
దేనినైన బట్టీ ఈడ్చిన వానికి పది పణములు, వస్త్రమును పొట్టు బిగించి 
యీడ్చి కాలీతోతన్నిన వారికి నూరు పణములు దండనమును వీధించాలి. 
రక్తము గనబడకుండా కట్టతో కొట్టిన వానికి ముప్పది రెండు పణములు, 
నెత్తురు కనబడునట్లు కొట్టిన వానికి గ అరువదినాలుగు పణములు దండనము 
విధించాలి.22 


22. ఈ తరహానేరాలు నేటి భా.శిస్కృ. సెక్షన్లు 324, 325, 3269 ES 
శిక్షార్హం. 


63 


చేయి, కాలు, దంతములు విరుగ గొట్టిన, చెపులు, ముక్కుల నేదైనా 
గోసినవానికి, గొప్ప గాయములు గలుగజేసిన వానికి, సృహలేకుండా కొట్టిన 
వానికి మధ్యసాహాసముతో 540 పణములు దండన విధించాలి. 22 


నడచుట, భోజనము చేయుట, మాటలాడుట మొ||వాని నడ్డగించిన, 
కన్నులు గాని నాలుక గాని నలిపిన, మెడ, భుజము, తొడ వీనిలో దేనినైన 
విజిచిన వానికి మధ్య సాహస దండనమగును. 


ఎవడు గాయం మొ|| దుఃఖము గలుగ చేయునోవాడు గాయమునకు 
కావలసిన బెషధము పథ్యమునకు కావలసిన సొమ్ము నీయవలయును.*ో 
మరియు నిర్ణయింపబడిన దండనమునకు పాత్రుడు. రోకలి మొ|| వానిచేత 
గోడను గొట్టు, చేధించుట రెండుగా చేసిన వరుసగా అయిదు - పది, 
ఇరువది పణములు దండనము విధించాలి. 


ఆచార్యుడు మొ|| పూజ్యాలను తిరస్కరించిన, సోదరుని భార్యను 
| కొట్టిన, ధనము ఇస్తానని చెప్పి ఇవ్వక పోయినను, ఇరుగు పొరుగు వారికి 
అపకారము ఏ విషయంలో గావించినా వానికి నేబది పణముల దండన 
విధించాలి. విధవస్త్రీని పొందిన వానికి, నేబది పణముల దండన విధించాలి. 
విధవస్త్రీని పొందిన వానికి, దొంగల బాధితుడు 'హో' అని అరిచిన విని, శక్తి 
గలిగి ఉండి, సాయము చేయనివాడిని, ఉత్తమ వర్ణముల వారిని స్కృశించిన 
చండాలురకును, దైవకార్యములందు, సన్యాసులు మొ|| వానికి అన్నము 
పెట్టించిన శూద్రులకు, వేదాధ్యయనము మొ|| యోగకార్యము జేయునట్టి 
హద్రులు మొ|| అయోగ్యులకును, ఎద్దు, పొట్టేళ్లు మొ|| వానిని విర్యహాని 
గలుగ జేయు , వారికిని, పొత్తుల సొమ్ము మోసము చేసిన వానిని, దాసికి 
గర్భ ప్రావము చేసిన వారికిని, తండ్రి కొడుకులు, అక్కాచెల్లెండ్రు, అన్న 
దమ్ముల, ఆలుమగలు, గురు శిష్యులు వీరిలో పతితులు గాని వారి నొకరినొకరు 
విడిచి పెట్టిన పక్షమున వారికి ప్రత్యేకముగా నూరేసి పణముల దండన 
విధించాలి, 





23. ప్రస్తుతం ఈ విధానం అమలు లేదు. 


64 


చాకలి ఉతుకుటకు ఇచ్చిన వస్త్రమును తాను ధరించిన వానికి 
మూడు పణములు దండన గాను, అదే వస్త్రమును ఇతరులకు అమ్మిన 
లేదా బాడుగకు లేదా కుదువ బెట్టిన లేదా ఎరువిచ్చినా వానికి ఒక్కొక్క 
తప్పిదమునకు పది పణముల చొప్పున దండనము విధించాలని, అమే 
వస్త్రమును పోగొట్టిన దాని చలువలను బట్టి, మూల్యమును తగ్గించి కు 
రాబట్టవలెనని, నారదులు వారు తెలియజేసీరి. 


తండ్రి కొడుకులకు, భార్యా భర్తల జగడములో జగడము తీర్చకయే 
సాక్ష్యమున కొప్పుకొన్న అట్టి సాక్షికి మూడు పణముల దండన విధించాలి. 
ఒకవేళ ఆ జగడము పందేముతో కూడినదైన, కలహము పెంచిన వానికి 
ఇరువది నాలుగు పణములు దండనము విధించాలి. తూనికలు, కొలతల 
మొ|| కొలుచునట్టి సాధనములు, మరియు ప్రభుత్వ ముద్రయుండు వరహా 
రూపాయి మొ] “నాణ్యముల విషయంలో ఆయా దేశ ప్రసిద్ధ పరిణామం 
కంటె, తక్కువ కలగి, తెలిసి వ్యాపారము చేసి మోసగించెడి వారికి ఉత్తమ 
సాహస దండముగా వేయి ఎనుబది పణములు దండమును వేయాలి. అట్లే, 
చెడు నాణిమును మంచిదిగాగాని, మంచి నాణెమును చెడుగా గాని చెప్పిన, 
నాణెములు పరీక్షించు వానికి ఉత్తమ సాహనముగా వేయి ఎనుబది పణములు 
. దండన విధించాలి. 


ఆయుర్వేదాదుల జదువకయే, జంతువులకు మనుష్యులకు వైద్యము 
చేయు నకిలీ వైద్యునకు మధ్యమ, ఉత్తమ సాహస దండన విధించాలి. 
మనుష్యులకు విధించినపుడు వారి వర్ణమును బట్టి హెచ్చు తక్కువ 
దండనములు విధించాలి. మందు దినుసులు, మందు, నేయి, సువాసనా 
ద్రవ్యములు, ధాన్యమందును, బెల్లమందును, ఇంగువ, మిరియాలు మొ|| 
వానిలో కల్తీ కలిపి అమ్మిన వానీకి బదియారు పణములు దండనము 
విధించాలి. 


వెలతక్కువ వస్తువులకు వన్నె, గ్రేష్టగుణములు గలుగజేసి ఎవరైనా 
అమ్మిన, అమ్మిన వెలకు ఎనిమిదింతల దండనము విధించాలి. వెల 
నిర్ణయించుకొని యమ్మినట్టి సరుకును ధర పెరిగిన కారణముగా అమ్మిన 
వాడా సరుకును కొన్న వానీకియ్యనిచో అట్టివారు దండనార్హులని నారదులు 
ఉల్లేభించినారు. ధర వరల ఆరోహణ అవరోహణల బట్టి, నిర్ణయించిన 


65 


ధరలకు వస్తువీయని పణ్యునకు వస్తువులను తీసుకొనుటకు నిరాకరించిన 
విక్రయదారునకు మనువు చెప్పినట్టుగా నూజు పణముల దండనము విధించాలి. 


మెట్టసుంకము దీసిన రేవు సుంకరికిని, ఇరుగు పొరుగుననుండు 
బ్రాహ్మణుల బిలువక శుభ కార్యముల జరిగించిన వానికిని పది పణాల 
దండన. 


పరస్త్రీలను చెజబట్టుట, సేనాంగములైన గజాశ్వాదులను దొంగలించిన 
వారికి, బల గర్వము చేత హింసించు వారును కొజత దండమునకు 
అర్హులు. కట్టు వస్త్రములను దొంగిలించిన వాని చేయినరకవలెను. కొంగు 
మూటను కత్తిరించి బంగారు మొ|| వస్తువులను తస్కరించిన చోరునికి 
బొటన వ్రేలును, చిటికెన వ్రేలును నజికింపవలెను. ఇదే తప్పిదములను 
మూడవసారి చేసిన వధ దండనముగావించాలి. 


మృత్వాత్రములు, పీటలు, మంచములు,. ఎముకలు, కొయ్యలు, తోలు, 
కసవు, శమిధాన్యము, వండినయన్నము క్షుద్ర ద్రవ్యములనబడును. పట్టుతప్ప 
ఇతర వస్త్రములు, అవు తప్పదక్కిన పశువులు బంగారు త తప్ప ఇతరలోవాములు, 
వడ్డును, “ఉవలు మధ్యమద్రవ్యములని, ఆవులు, ఏనుగులు గుజ్జిములు 
దేవతా దవ్యములని, బ్రాహ్మణ ద్రవ్యములని ఇవి ఉత్తమ ద్రవ్యములని 
నారదులు చేత జెప్పబడినది. ఈ చెప్పబడిన మూడు విధముల ద్రవ్యములను 
తస్కరించిన చోరులకు ప్రథమ, మధ్యమ, ఉత్తమ, సాహస దండములచేత _ 
దండింప వలయును. 


Purpose of Punishment ; 


More anciant criminal law in India was very severel and drastic. 
But from the times of "Yaganavalkya the rigour of Punishments was 
lessened and softned and fines came to the ordinary pusishments for 
many crimes as noted by "Phahiyan: (399 - 400 AD) 


Even in circumstances of repeated attemps at wicked rebells on 
they only have their right hands cut off (lesse - 1886 - P. 43) 


Extract from : P. 390-of History of Dharma Sastra ౪70101 - by 
P.V. Kane 


66 


పరాశరస్కృతి : పరాశరస్మృతి** ఒక ప్రసిద్ద ధర్మ శాస్త్రం. పూర్వము 
బుషులు వ్యాసుని వద్దకు వెల్లి క్రీబములు, న. మేలు జేయు శౌచము, 
ఆచారము అనెడి ధర్మముల గూర్చి సంపూర్ణముగా తెలుపమని వేడుకొనగా 
అందులకు వ్యాసుడు తనకు కొన్ని ధర్మములు తెలియునని కాని వాటిని 
వివరించుటకు తనకు శక్తి లేదని తన తండ్రియైన పరాశరుడు అందుకు 
సమర్దుడని మునులకు తెలియ జేశాడు. వ్యాసుడు మునిజన సమూహముతో 
పరాశరుని బదిరికా(శ్రమానికి బయలిదేరి వెల్లి ధర్మములనుపదేశించమని 
కోరగా, వ్యాసుడు తన తండ్రియైన పరాశరునితో 'మనువు, వశిష్టుడు, కాశ్యవుడు, 
గార్భుడు, గౌతముడు, ఉశనసుడు, అత్రి, విష్ణువు, సంవర్తుడు, దక్షుడు, 
అంగీరసుడు, శాతాతవుడు, హారతుడు, అభితుడు, కాత్యాయనుడు, ప్రచేతుడు 
చెప్పిన ధర్మాలను వింటినని, నాలుగు వర్ణాలకు సాధారణమగు ధర్మాన్నిగూర్చి 
కొంచెము వివరింపమని కోరినారు.' అపుడు పరాశరుడు సూక్ష్మ స్థూల ధర్మాలను 
గురించి, వారికి తెలియ జేసాడు. 


కృత యుగంలో పతితులున్న దేశాన్ని విడిచిపెట్టాలి. త్రేతాయుగంలో 
అట్టి వూరిని, ద్వాపరయుగంలో పతిత కులాన్ని, ' కలియుగంలో పాపం 
చేసిన వాడిని విడిచి పెట్టాలి. కలియుగంలో మనిషి హింసాది కర్మలు 
చేయడం చేతనే పతితుడాతాడని పరాశరుడు వ్యాసాదులకు తెలియజేశాడు. 
శాపము కృతయుగంలో తక్షణం ఫలిస్తుంది. త్రేతాయుగంలో పదిదినములకు, 
ద్వాపరంలో ఒకనెలకు కలియుగంలో ఒక సంవత్సరానికి పలిస్తుందని 
పరాశరుడు వక్కాణించాడు. 


అతిధి ఆశను భగ్నం చేసిన వాడు వేయి కావళ్ల సమిధల్ని, నూరు 
కడవల నేతిని పేల్చినా ఫలమునందడు. అతిధిని దేవునితో సమానంగా 
భావించాలని పరాశరుడు తెలిపాడు. అతిధి సత్కారము చేయనివాడు నరకమును 
అనుభవించి కాకులై పుట్టుదరని తెలిపాడు. దక్షిణ దిక్కునకు ఎదురుగా 
కూర్చుండి గాని, నిలుచుండిగాని భోజనం చేసిన, అది రాక్షసులకు పెట్టిన 
అన్నం అవుతుందని పరాశరుడు తెలియ జేసాడు. 


24... పరాశరస్కృతి - ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి గారి ఆంధ్రీకరణ 
1913 


67 


ఏ గ్రామంలో వ్రతము, వేదం చదవడం లేక బ్రహ్మచారులు బిక్ష 
మెత్తుదురో రాజు ఆవూరి వారిని దండించాలని కూడా పరాశరుడు 
అభిప్రాయపడ్డాడు. క్షత్రియుడు (ప్రజలకు అనురాగం కల్లిస్తూ, ఆయుధం 
చేత బట్టి శత్రు సైన్యాన్ని గెలిచి, క్రూర జంతువుల్ని “వధించి న్యాయ 
నిరతితో “రాజ్యాన్ని పాలించాలి. శూద్రుడు మధ్యమాంసాదుల్ని అమ్మినా, 
తినకూడని, గో మాంసాదులను తిన్న, బ్రాహ్మణ స్త్రీ మొ|| వారిని కూడినా, 
తక్షణం పాపియవుతారు. కపిలగోవు పాలు త్రాగినా, వేదార్లాలను విమర్శించినా, 
శూద్రుడు తక్షణమే పాపియవుతాడని పరాశరుడు తెలియజేసాడు. (బ్రాహ్మణులకు 
కళ్తంలో ధాన్యము పెట్టని వానిని దొంగ అని పాపియని, బ్రహ్మహత్య 
చేయువాడని పరాశరుడు పేర్కొన్నాడు. 


స్త్రీ, పురుషుడు మాన భంగముచేతగాని, . అతికోపావేశము వల్లగాని, 
అతి భయం వలగాని, ఉరివేసుకుని చనిపోయిన వారు దుర్గంధరక్తముతో 
కూడిన అంధతమమనే "పేరు గల నరకములో మునిగి 60 వేలెండ్డు ఉంటారు. 
వీరికి అశౌచము పట్టటం, ఉదకము ఇవ్వడం, తమ కన్యనివ్వటం మొ|| 
పనులు చేయరాదు. సీరిని మోసేవారు, దహనము చేసేవారు, వురి త్రాటిని 
కోసెవారు, "తప్తకృభ్రము"ో చేసిన శిద్దులౌతారని బ్రహ్మదేవుడు తెలియజేశారు. 


పరాశరస్కృతి పదుకొండో అధ్యాయంలో ధర్మశాస్త్రము మూడు ' 
అధ్యాయాలు. ఈ స్మృతిలో ఆచారకాండము పేరుతోను, తక్కిన ఎనిమిది 
అధ్యాయాలు ప్రాయశ్చిత్త కాండము పేరుతోను ఉన్నాయి. పదుకొండు 
అధ్యాయాల్లోను నాలుగు వర్ణాల వారికి సంబంధించిన ధర్మనూక్ష్మ రహస్యాలు 
ఉల్లేభింపబడినాయి. తప్పుచేసిన దానికి తగిన ప్రాయశ్చిత్తము, శుద్ధిపొందే 
విధానాల్ని పరాశరుడు సంగ్రహంగా, సాంధ్రంగా వ్యాసాదులకు కలియ 
జేసాడు. పరాశరస్కృతిలో దండనీతి విధానము ఎక్కడా తెలపబడలేదు. 
అయితే పాపం చేసినవాడు తగిన ఫలితాన్ని అనుభవిస్తాడని, తగిన 
క ప్రాయన్నిత్తము చేసుకుంటే పాపవిముక్తుడౌతాడని శుద్ధిపొందితే అతనికి 
_ పాపం అంటదని పరాశర స్మృతిలో తెలుప బడింది. . 


25. మూడు దినాలు వేడి నీరు, మూడు దినాలు వేడి పాలు, మూడు 
రోజులు వేడి నెయ్యి త్రాగి, మూడు నాళ్లు ఉపవాసం ర. 
తప పృర్భ(వ్రము అని అంటారు. 


68 


బృహస్పతి స్కతి 


ఈ స్మృతిలో న్యాయస్థానము యొక్క వివిధాంగములను గూర్చి 
వివరణ కన్పిస్తుంది. | 


1. శాసిత (by king)2. ముద్రిత (by j14g9) 3. సభ్యులు 4. నభాసదులు 
5, గణరుడు (t0 C0Unt money etc.,) 6. లేఖకుడు (t0 record the vertions 
of plaintiff, defendent and witness) 7. పురుషుడు (t0 bring parties, 
witness to the eourt and process server). ఈ స్మృతి ప్రకారము ప్రాడ్వీవాక్‌ 
యొక్కదండనాధికారము వాక్‌దండ, ధిక్‌దండ, వధ దండనమును విధించుటకు 
రాజే సమర్థుడు. అలాగే వర్ణ, శ్రేణి గణ న్యాయస్థానములు కూడ వాక్‌ 
దండ, ధిక్‌ “డండనములను “మాత్రమే విధింపవలెను. పరిత్యాగము (వెలి) 
అను శిక్ష గూడ అనుమతించబడేది. ఇంత కన్న తీవ్రనేరాలు రాజ ద్రోహము, 
మొ||నవి విచారించుటకు వీరికి అధికారములేదు. కులాది న్యాయస్తానములే 
గాక ప్రతిష్టిత, అప్రతిష్టత న్యాయస్థానములను గూడా బృహస్మతి పేర్కొనెను. 
ప్రతిష్టిత అనగా బకేచోట ఉండునది, అ ప్రతిష్టి షి?” అనగా అవసరమగు 
చోట"సమావేశమగు న్యాయస్తానము. 


శుక్రనీతి : రాజు దోషాలన్నింటిని విడిచి దండ ధరుడు కావాలని 
ప్రజల్ని దండించేటపుడు, మనసున దయ, వెలుపల కోపం గలిగి శిక్షించాలని, 
తనకు హాని కలిగించే వారి పట్ట ఉగ్రదండ కల్పుడు కావాలని శుక్రనీతి 
(పభోదిస్తుంది. రాజు తన దోషాల్ని ప్రజల దోషాలను కనుగొని వ్యవహరిస్తూ, 
మొదట తన్ను శిక్షించు కొని తరువాత భృత్యులను ఆపిమ్మట (ప్రజలను 
శిక్షించాలని, శుక్రనీతిలో సూచింపబడింది. 


విద్యాదర్పంతో, సహాయ గౌరవముతో బలదర్భంతో, పాపంచేసే 
వాడిని, శృంఖలాల బంధించి, పలుమార్లు కొట్టాలని శుక్రనీతి. భార్య, పుత్రులు, 
భగిని, శిష్యుడు, దాసుడు, కోడలు, అనుజుడు అపరాధం చేస్తే, గృహస్థుడు, 
26. ౦ - mobile court 


27. MobileCourt (నేడు కూడా ఈ విధానం అమలులో ఉన్నది. అయితే 
SCE&ST Act, Trafic కేసుల విచారణకు పరిమితం) 


69 


సన్నని దారంతో శరీరానికి చరమ భాగాన్ని కొట్టాలేగాని, ఉత్తమాంగాన్ని 
ఎన్నడు దండింపకూడదని శుక్రనీతి ప్రభోధిస్తుంది. రాజు నేరస్తుని నేరానికి 
తగినట్టు ఒక మాసము గాని, మూడు మాసాలుగాని ఆరు మాసములు గాని 
సంవత్సరముగాని యావజ్జీవం గాని చెజిసాలలో ఉంచి, నీచకర్మలు అతనిచే 
చేయించాలేగాని, ఎట్టి అపరాధికి మరణ దండనిో విధించకూడదు. 


మధ్యాన్ని సేవించేవాడిని, జూదరిని, చోరుని, వ్యభిచారిని, పరులను 
హింసిచే వాడిని, గుర్తించి రాజు వారిని దేశ బహిష్కారం గావించాలి. 
లేదా ద్వీపాంతర వాన శిక్ష విధించాలి. వర్ణాశ్రమ ధర్మాలను త్యజించేవాడిని, 
దైవదూషణచేసే వాడిని నాస్తికుళ్ణి, శతుణ్ని, చాడీలుచెప్పువాణ్ని, అసత్య 
వాదిని, దాచుకొన్న సొమ్మును హరించే వాన్ని, పరుల వృత్తికిహాని కలిగించే 
వాన్ని ఇతరుల సంపద చూచి, అసూయ పడేవాన్ని, లంచగొండిని, చెడు 
ప్రవర్తన గల వాడిని, బంధించి ధుర్గమధ్యంలో ఉంచి హీనమైన భోజనం 
పెట్టి, అట్టివారిని కృశింపచేసి, ఆయా జాతులకు తగిన పనులను వారిచే 
పయితి్‌ వారిన సన్మార్లానికి2? త్రిప్పేందుకు రాజు ప్రయత్నించాలని 
' శుక్రనీతి. / 

నిరపరాధులను తల్లిదండ్రులను, భార్యను, పరిత్యజించిన భృత్యుని 
సంకెళ్ళతో బంధించి అతని భృతిలో సగభాగాన్ని వారి జీవనానికి రాజు 
ఇప్పించాలి అని శుక్రనీతి, 


గొతమ ధర్మ సూత్రములు : గౌతమ ధర్మ సూత్రాలలో కూడ 
దండనీతి విధానం విదితం చేయబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాల 
నారిని శూద్రుడు వాక్సారుష్యంచే పరాభవించిన, రాజు అట్టివానిని పట్టి 





28, నేటి సామాజికులు, మానవతావాదుల్లో కొందరు మరణ శిక్ష రద్దుకై 
ప్రభుత్వాలతో విజ్ఞప్తులు చేస్తున్నారు. (ఈనాడు 22 - 02 -95) 


29. (పస్తుత కారాగారాలలో కూడా కొందరు ఖైదీలకు వారివారి 
అభిరుచులకనుగుణంగా వృత్తి పనులు కల్పిస్తు సన్మార్గులు 
గావించేందుకు (ప్రయత్నాలు జరుగుచున్న వి. 


70 


ఈనాడు 22-2-95 
దైవధూషణ కేసు : 
మరణశిక్షల రద్దుకై పాక్‌కు 
బ్రిటీష్‌ లాయర్హ విజ్ఞప్తి 


లండన్‌, ఫిబ్రవరి 21: ఇస్తాం 
వుతాన్ని కించపరిచే చర్యలకు 
పాల్పడ్డారన్న ఆరోపణలపై పంజాబ్‌ 
ప్రావిన్స్‌కు చెందిన ఇద్దరు క్రిస్టియన్‌ 
మతస్తులకు విధించిన” మరణశిక్షను 
తక్షణమే రద్దుచేయాలంటూ 75 మంది 
బ్రిటీష్‌ లాయర్లు పాకిస్తాన్‌కు ఒక లేఖలో 
విజ్ఞప్తి చేశారు. ఈ మరణశిక్షల వ్యవవారం 
తవు నెంతో దిగ్రాంతికి, వేదనకు 
గురిచేసిందని వారు ఇక్కడి పాకిస్తాన్‌ 
"ప్త్పాకమాషనర్‌కు సమర్పించిన ఆ లేఖలో 
సేర్కోన్నారు. "పాకిస్తాన్‌లోని 
మతొన్మాదులు సంబంధిత చట్టాలను 
భయోత్సాతాన్ని సృష్టించే సాధస్‌ంగా 
వాడుకుంటున్నారు, అక్కడి మైనారిటీ 
మతసుల మోదేకాక, శాంతి కాముకులైన 
సాటి ముస్టింలను కూడా మతోన్మాదులు 
ఈ చట్టాలతో వేధిస్తున్నారు" అని బ్రిటీష్‌ 
లాయట్ల ఈ లేఖలో పేర్కొన్నారు. ఇస్తాం 
పుతాన్నీ కించపరిచే చర్యలకు 
పాల్పడ్డారన్న ఆరోపణలపై సలామత్‌ 
మసీహ్‌ (14), రెహమత్‌ మనీహ్‌ (44) 
అనే ఇద్దరు క్రిస్టియన్‌ మతస్తులకు పాక్‌ 
కోరులు ఇటీవల మరణకిక్ష విధించిన 
విషయం తెలిసిందే. 


ఈనాడు 22-2-95 
తమిళ ఎడిటర్‌కు 
సర్కార్‌ పరిహారం 


మద్రాసు, ఫిబ్రవరి 21: మద్రాసు 
హైకోర్టు ఆదేశానుసారం తమిళనాడు 
ప్రభుత్యం 'ఆనంద వికటన్‌' వారపత్రిక 
ఎడిటర్‌కు వెయ్యి రూపాయల పరిహారం 
చెల్లించింది. 1987లో రాష్ట్ర అసెంబ్లీ 
అమోదంచిన తీర్మానం వరకు 
ఎస్‌.బాలసుబమణ్యం (ఎడిటర్స్‌ను 
చట్టవిరుద్దంగా సెంట్రల్‌ జ్ఞెల్లో 
నిర్యందించినేందుకు ప్రభుత్వం పరిహార 
చెల్లించాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలను 
అగోరవపరిచేలా తన పత్రికలో కార్టూను 
(ప్రచురించారని బాలసుబ్రణ్యంకు 3 నేలల 
జైలుశిక్ష విధిస్తూ సభతీర్మానించిన తర్వాత 
ఆయన్ను అరెస్టు చేయాలని స్పీకర్‌ సి.హెచ్‌ 
పాండ్యన్‌ ఆదోశించారు. అప్పటి 
ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌ జోక్యంతో 
రెండు రోజుల తర్వాత బాలసుబ్రమణ్యం 
విడుదలయ్యారు. అయినప్పటికీ అసెంబ్లీ 
తీర్మానం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ 
పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 
ఆయన "ప్లైకోద్డీలో పిటీషన్‌ దాఖలు చేశారు. 
అసెంబ్లీ 'తీర్మోనాన్ని కొట్టివేసిన హైకోర్టు 
బాలసుబ్రమణ్యంకు పరివారం చెల్లించాలని 
(ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎడిటర్‌కు 
ఈనెల 14న పరిహారం మొత్తం అందింది 


Page No : 70 





71 


తెప్పించి, విచారణచేసి 'విధ్వద'ను మతంగా అతడు ఏ అంగము ద్వారా 
అభిహననంో చేసాడో, ఆ అంగాన్ని చేదించి శిక్ష విధించాలి. గౌతమ ధర్మ 
సూత్రాలో దండ పారుష్యం తీవ్రమైన అంశంగా పరిగణింపబడింది. . 
దండపారుష్యం అంకే కేవలం కర్రలు, మొ|| వానితో మాత్రమే కొట్టడమే 
కాక చేతులు కాళ్లు మొ] వాటితో కొట్టిన అదికూడా దండ పారుష్యం 
అవుతుందని గౌతముడు అభిప్రాయపడ్డాడు. చేతితో కొడితే చేతిని, కాలితే 
కొడితే కాలిని, నోటితో దూషిస్తే నాలుకను చేధించాలని గౌతముడు కఠినశిక్షలను 
సూచించాడు. మనువు కూడ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. 


విషం పెటిగాని, కత్తితో పొడిచినాగాని, కర్రలు మొ|| వాటిని తీసుకొని 
చంపిన అటోవంటి చర్యల్ని ఉత్తమ సాహసాలుగా పరిగణించి శిక్షించాలని 
గౌతమనీతి. బలాత్కారంగా, పరస్త్రీని మానభంగచేస్తే అది కూడ ఉత్తమ 
సాహసమే అవుతుంది. పితరుల ధన ధాన్యాదుల్ని, వండి పెట్టిన 
ఆహారపదార్దాల్ని,1 అన్న పానాదులను, పాడుచేసిన అటువంటి పనుల్ని, 
మధ్యమ సాహిసాలుగా ఎంచి శిక్షించాలి. 


గృహోప కరణాల్ని -నాశనం చేసినా అదే శిక్ష, ఫలవృక్షాల్ని, 
“ఫైరుపంటల్ని, దుంపల్ని, వ్యవసాయ పరికరాల్ని పొడుచేస్తే అది (ప్రథమ 
సాహసమౌతుంది. కౌటిల్యుని అర్థశాస్త్రములోకూడ ఇవి పేర్కొనబడ్డాయి. 
వీటికి కౌటిల్యుడు పూర్వ సాహనీదండమని పేర్కొన్నాడు ఆర్యస్త్రీలను]2 
శూద్రుడు బలాత్కరించి, మానభంగం, చేసినా, ప్రయత్నించినా అతని ' 
శిశినాన్ని ఛేదించాలని గౌతముడు కఠిన శిక్షను సూచించాడు. అతని ఆస్తిని 
కూడ పాలకులు వశ పరచుకోవాలని అభిప్రాయ పడినాడు. శూద్రుడు, 
శూద్రస్త్రీని చెజిచినా అదే శిక్ష ఇటువంటి చర్యలకు లింగాన్ని ఛేదించడమే 


30. అభిహననం అనగా బుద్ధి పూర్వకంగా కొట్టడం, హింసించడం, 
మొ|| పనులు. ' 

31. ఈ సూత్రం ఆధారంగానే కాశిఖండంలో శివభక్తునికి శిక్ష విధింపబడింది. 

32. ఆర్యులు అనగా బ్రాహ్మాణ, క్షత్రియ, వైశ్య స్త్రి సీలు. 

33. ఇటీవలి కాలంలోనే చిత్తూరు జిల్లాలో ఇలాంటి అకృత్యానికి ఒకస్త్రీ 
తనపై అత్యాచారం చేసిన పురుషుని లింగాన్ని ఛేదించినట్టు 
వార్తా పత్రికలు వెల్లడించాయి. 


72. 


ఈనాడు 29-7-98 


అత్యాచారం జరిపితే. 
మరణదండన! 
చట్ట సవరణకు యోచన 


న్యూఢిల్లీ, జూలై 28(న్యూస్‌టుడే) మహిళలపై అత్యాచారం జరిపిన వారికి మరణశిక్షను 
విధించే విధంగా చట్టాన్ని సవరించటానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 'మహిళలపై 
అత్యాచారంజరపటం హత్యకంకే ఘోరమైన నేరం. దానికి మరణదండనే సరైన శిక్ష 
అని హోంశాఖమంత్రి ఎల్‌.కె. అద్వానీ అన్నారు. మహిళలపై మితిమోరుతున్న 
అత్యాచారాల'పై లోక్‌సభలలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. మంణదండన 
విషయంపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర (ప్రభుత్వాలను కూడా 
సంప్రదిస్తుందని తెలిపారు. 


Page No ; 72 





7 


పదిమందిని కట్టుకుని 


కటకటాలపాలు 

కౌలాలంపూర్‌, జూలై 13: ఇస్తాం మత చట్టాలకు విరుద్దంగా పది మంది 
యువతులను పెళ్ళాడాడన్న నేరంపై మలేషియాలో బుధవారం పెక ముస్టిం మత 
ప్రబోధకునకు 25 నెలల జైలుశిక్ష “విధించారు. మలేషియాలో స్థిరపడిన పింగపూర్‌ 
సంతతి వాడైన 35 ఏళ్ళ అబ్దుల్‌ తలీబ్‌ హరున్‌ అనే ఈ మత 'ప్రచారకునకు జై జెలు 
నిక్రతోపాటు క్త ముస్లిం మత న్యాయ స్తానం 5,700 డాలర్ల జరిమానా కూడా 
విధించింది. ఇస్తాం ముత చట్టాలు ఒక్కొక్క పురుషుడు నలుగురు ఆడవాళ్ళను పెళ్ళి 
చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తాయి. చట్ట విరుద్ధంగా అబ్దుల్‌ పెళ్ళిచేసుకున్న 
మిగిలిన ఆరుగురు. భార్యలతో సహజీవనం సాగించిన నేరానికి “మొదటి నలుగురు 
భార్యలను కూడా కోర్టు శిక్ష విధించింది. వారికి ఒక్కొక్కరికి ఒక నెల కారాగార వాసం, 
రెండు వందల డాలర్లో జరిమానా విధించింది. ఇక అప్పుటికే నలుగురిని “పెళ్ళిచేసుకుని 
వున్న అబ్లుల్‌ను చట్టి విరుద్దంగా పెల్లి చేసుకున్న మిగిలిన ఆరుగురు భార్యలకు 
ఒక్కొక్కరికీ మూడు మాసాఠి జైలుశిక్ట్‌ వెయ్యిడాలర్ర జరిమానా విధించారు. ఇక 
ముందు అబ్దుల్‌ భార్యలుగా కలిసి బతకడానికి వీలులేదని కూడా కోర్టు తీర్పు చెప్పింది. 

దాదాపు సంవత్సరం రోజులుగా విచారణ తరగత ఈ కేసు మలేషియాతో 
పాటు దాని పొరుగున వున్న సింగపూర్‌లో కూడా ప్రజల దృష్టిని బాగా ఆకట్టుకున్నది. | 
అబ్దుల్‌ మొత్తం పది మంది భార్యలు 24 నుంచి 28 ఏళ్ళ మీధ్య వయసులోని వారు, |. 
కాగా ఈ తీర్పుపై పైకోర్టుకు చేసుకొనబోతున్నట్టు అబ్దుల్‌ తెలిపారు. ఈ కేసు విచారణ 
సందర్భంగా అయిదో భార్య 26 ఏళ్ళ సాలిబొత్‌ ఓత్‌మాన్‌ సవతులందరి తరపున 
మాట్లాడుతున్న ట్టు చెపుతూ 'మేం (పీమించిన పురుషుడిని 'పెళ్ళిచేసుకునేందుకు మాకు 
హక్కు వున్నది. తయన మా విధమైన అపకారంగానీ, బెదిరించడం కానీ, మాటలతో 
మభ్య పెట్టడంకానీ చేయలేద'ని చెప్పారు. 

రేప్‌ కేసులో ఇద్దరికి శిరచ్చేదం 

రియాద్‌: గల్ఫ్‌ దేశమైన సౌదీ అరేబీయాలో 12 బాలికపై లైంగిక అత్యాచారం 
చేసి హత్య చేసిన నేరంపై ఇస్లామిక్‌ కోర్టు విధించిన శిక్ష మేరకు ఇద్దరు వ్యక్తులకు 
శిరచ్చేదం చేసినట్టు ఇ “దేశ 'అంతరంగీక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ 
తెలియజేసింది. ఖాలీద్‌బిన్‌ అబ్బుల్‌ రహ్మాన్‌ ఆల్‌ రషీద్‌, మర్దేక్‌బిన్‌ గెరీద్‌ ఆల్‌-రషీట్‌ 
అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఒక మైనర్‌ బాలికను అపహరించి" ఎడారిలోకి తీసుకువెళ్ళి 
లైంగిక అత్యాచారం చేసి, హత్య" చేశారన్న అభియోగాన్ని కోర్టు నిర్గారించి మరణశిక్ష 
విధించింది. వీరిద్దరూ సౌదీ దేశీయులేనని భావిస్తున్నప్పటికీ వారు వి దేశానికి చెందిన 
వారో మాత్రం 'అధికారికంగా తెలియలేదు. మరణశిక్షలను బుధవారం ముస్టింల 
పుణ్యక్షేత్రమైన మదీనాలో అమలు జరిపారు. సౌదీ అరేబియాలో అమలులో వీన్న 
దొంగ రవాణా నేరాలకు మరణశిక్ష విధిస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎక్కువ 
మంది మాదక ద్రవ్యాల దొంగ రవాణా "శేరారోపణలకు గురైన ఆసియా, ఆఫ్రికా 


తెశోట్య ట్రారి. Page No : 75 





74 


కాక అట్టి వాడిని చంపి వేయాలని కూడ గౌతమ నీతి. గౌతముని అభిమతంలో 
ధర్మాన్ని అతి క్రమించిన వాడు జీవించకూడదు. 


శూద్రుడు వేదాధ్యయానానికి అనర్హుడని ప్రాచీన ధర్మశాస్త్రాలు 
ఘోషిస్తున్నాయి. గౌతముడుకూడ ఈ భావాన్ని బలపరిచాడు. శూద్రుడు 
బుద్ధిపూర్వకంగా వేదాన్ని చదివినా, విన్నా అతని చెవుల్లో సీసాన్ని, లక్కను 
కరిగించి పోయాలని కఠిన శిక్షను సూచించాడు గౌతముడు. 


శూద్రుడు పట్టుబట్టి బాహ్మణులతో సమానంగా వేదాదులను వినినా, 
ఉచ్చరించినా, వాడి నాలుకను చేధించాలి. ధారణచేసి పరోక్షంగా ఉచ్చరిస్తే 
అతనికి శిక్ష శిరచ్చేదంిో, శూద్రునితో పాటు వేదాదులను వినిన, ఉచ్చరించిన 
ఇతర కులాల వారికి కూడ ఇదే శిక్ష. 


శూద్రుడు ఆర్యులకు సేవ చేయక ఆసన విషయమందు కాని సంభాషణ 
విషయమందు కాని శయన విషయమందు కాని, బుద్ది పూర్వకంగా, ఆర్యులచే 
సమానత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తే అట్టివాడు దండనకు అర్హుడని గౌతమ 
నీతి. 


ఆఅపస్తంబుడు కూడ "పైపేర్కొనిన నేరస్థుల విషయంలో శిక్షలను 
నిర్దేశించాడు. సంభాషణ విషయంలోను, మార్గవిషయేంలోను (దారి వెంటనడిచే 
విషయం లోను) శూద్రుడు పట్టు బట్టి ఆర్యులతో సమానంగా ఉండాలని 
సాహసిస్తే అతనిని కర్రతో ఒక దేబ్బ కొట్టాలని గౌతముడు ఆభిప్రాయపడ్తాడు. 
మను ధర్మశాస్తాన్ని అనుసరించేవారు ఈ విషయంతో భిన్నాభిప్రాయాన్ని 
వ్యక్తం చేసారు. శూద్రుడు బ్రాహ్మణునితో సమానంగా ఆసనం కావాలని 
పట్టుపట్టి ఆసనాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ, అట్టివానిని పిర్రపై కొట్టి 
ఇక్కడ నుండి వెళ్లగొట్టాలని, లేదా ఇంకా, ఎక్కువ అపరాధం చేస్తే 
పిక్కల్ని తెగ గొట్టాలని మను స్మృతిని గౌరవించేవారు అని అభిప్రాయపడినారు. 
మస్కరీభాష్యములో "పై నేరాలకు ద్రవ్యరూవ శిక్ష సూచింపబడింది. బ్రాహ్మణుల్ని 
శూద్రుడు అధిగమించాలని ప్రయత్నిస్తే అతనికి 100 పణాల దండన 
విధించాలని భాష్యము తెలియ జేస్తుంది. 





34. _ఉత్తర రామ చరిత్రలోని శంభూకుని వధ ఈ సూత్రంపై ఆధారపడింది. 


75 


క్షత్రియుడు (బ్రాహ్మణుని పరుష వాక్యాలతో నిందిస్తే అతనికి 
ఒక్క శతం౦ేన్‌ దండనగా విధించాలని శుక్రనీతి చెప్తుంది. దండ 
పారుష్యవిషయంలో దీనికి రెట్టింపుగా దండన విధించాలి. ఈ సందర్భంలో 
మనువు పేర్కొనిన అంశాల్ని పరిశీలించడం సమంజసంగా ఉంటుంది. 
మనువు తన స్మృతిలో బృవాన్కృతి పలుకుల్ని ఉదావరించాడు. వాక్సారుష్యానికి 
నూరు కార్దాపణాల్ని. దండనగా విధిస్తే దండ పారుష్యానికి రెట్టింపు దండన 
విధించాలని బృహస్పతి అభిప్రాయపడ్డాడు. శుక్రుడు ఈ రీతి శిక్షల్సే 
సమర్దించాడు. మనువు సందర్భాను సారంగా బృహస్పతి, శుక్రుని దండ 
విధానాన్ని మనుస్మృతిలో "పేర్కొన్నాడు. 

వైశ్యుడు బ్రాహ్మణుని నిందిస్తే అతనికి 150 కార్జాపణాలు దండన 
విధించాలి. బ్రాహ్మణుడు” క్షత్రియుని నిందిస్తే 50 కార్తాపుణాల దండనం. 


శుక్రుడు తన అర్థ సూత్రాల్లో క్షత్రియుడు శూద్రుని నిందిస్తే 24 
పణాల దండనకు అర్హుడని, కోమటి యైనచో 36 పణాల దండనకు 
అర్హుడనిపే పేర్కొన్నాడు. గౌతముడు ఈ విషయాన్ని శుక్రనీతి నుంచి గ్రహించి 
తృతీయాధ్యాయంలో పేర్కొన్నాడు. వైశ్యుడు క్షత్రియుని నిందిస్తే నూరు 
పణాలు, క్షత్రియుడు వైశ్యుని నిందిస్పే 50 పణాలు అపరాధ శిక్షగా గౌతమ 
నీతి సారంలో తెలుపబడింది. ఈ సందర్భంలోనే గౌతముడు పరశురాముని ' 
దండనీతి విధానాన్ని కూడ ఉదహరించాడు. అనులో ములకై నచో 
మాతృతుల్యముగాను, ప్రతిలోములక్రైనచో పితృతుల్యముగాను దండనము 
విధించాలి అని తెలుపబడింది. 

వైశ్యాదులు ద్రవ్యాన్ని అపహరిస్తే ప్రతిలోమ క్రమాన్ని అనుసరించి ' 
శిక్షించాలని గౌతమనీతి తెలియ జేస్తుంది. వైశ్యాదుల ద్రవ్యాన్ని అవహరించిన 
(బాహ్మణాదుల ద్విగుణోత్తరంగా దండన విధించాలని. వైశ్యునికి 64 రెట్లు 
దండన విధించాలని కూడా, శుక్రనీతిలో తెలుపబడింది. అపహరింపబడిన 
వస్తువు స్వంత దారునకు ఇప్పించిన తర్వాతే ఈ దండన విధించాలని 
కూడా శుక్రనీతిలో తెలియ జేయబడింది. 





35. శతం అనగా 100 కార్దాపణాలు - రాగి నాణాలు. 
36, "అద్యర్హం వైశ్యం" - గౌతమి నీతి సూ. - 488 
37, "బాహ్మణస్తుక్షత్రియే పంచావత్‌"- గౌ.నూ. - 489 


76 


ఉన్నత కులాలవారు విద్వత్తు నార్జించి విద్వాంసులుగా రాణించి 
బుద్ది పూర్వకంగా తప్పు చేస్తే తక్కువ వారందరి కంటె, ఎక్కువ శిక్షకు 
పాత్రులవుతారు. (గౌతమనీతి). 


మామిడి పండ్లు, మొ|| ఫలాలు, వెన్నూడని వరి మొ|| వ 
ధాన్యాలు, యజమానికి “"తలియకుండాకి దొంగిలిస్తే అయిదు కృష్ణలములే 
దండన విధించాలి. 

“పశువులు "పైరు పంటల్ని నాశనం చేస్తే అది యజమాని తప్పుగా 
పరిగణించి. ఆ యజమానికి శిక్ష విధించాలి. "షడుష్టకరే" (గౌధ.సూ. 501) 
ఒంటెల వల్లగాని, గాడిదల వల్లగాని సస్యనాశనం కలిగినపుడు ఆరేసి 
మాషాల అపీరాధం యజమాని చెల్లించాలి. అశ్వాల వల్లగాని, మహిషాల 
వల్లగాని సస్యనాశనం కలిగినపుడు . అపరాధానికి 10 మ్‌షాల దండనం 
యజమానికి విధించాలి (గౌ.ధ.సూ. 502) మేకల వల్లగాని, గొర్రెల వల్లగాని 
పంట పాడైతే యజమానికి రెండేసి మాషాల దండనేము (గౌధ.సూ. 03) 
సర్వవినాశేశదః (గౌ.ధ.సూ. 504) 

పంటల్ని పశువులు సర్వనాశనం చేసినపుడు ఆ అపరాధానికి 
యజమానికి శతమే దండనము. 

రాజు లోకక్షేమాన్ని కోరిచేసిన శాసనాల్ని వ్యతిరేకించిన వాడిన 
చైలపిండాదులో' తప్పు మిగిలిన యావత్తు సత్వాన్ని రాజు హరించాలి. 

గోగ్బ్యర్థేత్తణ మేధాన్వరు 

ద్వనస్పతీ వాంచ ఫ్పాణిస్వవ 

దారదత్‌, ఫలనిచాపరివృతానామ్‌ (గౌ.ధ.సూ. 506) 

38. ఈ సూత్రం ఆధారంగానే భారతంలో శంఖలిఖితుల వృత్తాంతంలో 


మామిడి పళ్లు దొంగిలించిన నేరానికి లిఖితునికి శిక్ష విధించడమైనది. 
(శాంతి - 12165) 


39. మాషములో 1/4 పాలు కృష్ణలము. ఇది శుక్రునిచే నిరూపింపబడింది. 
40. కట్టు కొనుటకు తగిన బట్టలు, జీవనానికి సరిపడు గ్రాసము. 


71 


గోవుల కొరకై గడ్డిని, అగ్నిహోత్రానికై కస్తెల్ని దేవతార్చనకై తీగల్ని, 
వృక్షాల్ని, పుష్పాల్ని యజమాని నడగకుండా కోసి కొని పోయినా తప్పులేదు. 
కాని వీటిని తమ స్వంతానికి కోసికొని పోయిన అది నేరం. 


గౌతమ ధర్మ సూత్రాలలో మనుస్మృతి, శుక్రనీతి సందర్భాను సారంగా 
స్కృశింపబడింది. గౌతముడు కూడ రాచరిక వ్యవస్థను సమర్థించాడు. రాజు 
స్వధర్మ పరుడు కావాలని సర్వశాస్త్ర విదుడు అయివుండాలని గౌతముడు 
అభిప్రాయ పడ్డాడు. ప్రజల్ని రక్షించి ధర్మాల్ని పరిరక్షించి అధర్మాన్ని 
అణగదొక్కేవాడు రాజని, అందుకే రాజు సర్వశక్తి మంతుడు కావాలని 
గొతమనీతి. దండనాధికారాలు రాజుకే అనాడు కట్టబెట్ట బడినాయి. కట్టడిచేసినా, 
కడతేర్చినా రాజును ప్రశ్నించే హక్కు నాడు వవరీకిలెదు. అయితే ప్రాచీన 
ధర్మశాస్తాల్ని అనుశీలించి, న్యాయాన్ని ధర్మాన్ని పరింక్షించాలని, దోషుల్ని 
శిక్షించాలని, నిస్సహాయుల్ని, దీనుల్ని, హీనుల్ని, ఆదుకోవాలని, ప్రాజ్జులు 
అభిప్రాయ పడినారు. మనుస్మృతి, శుక్రనీతి యాజ్ఞవల్య్య స్మృతి, కొటిల్యుని 
అర్థశాస్త్రము, పరాశర స్మృతి, నారదస్మృతి, గౌతముని. ధర్మ సూత్రాలలో 
వర్తీవ్యవస్థల (ప్రస్తావన ఉంది. అనాడు పాలకులైన రాజులకు మంత్రాంగాన్ని, 
యంత్రాంగాన్ని కదిపే అగ్రవర్ణాల వారికి అవినాభావ సంబంధం వుండేది. 
అందుకే తప్పుచేసిన అగ్రవర్ణాల వారికి కూడ నాడు శిక్షలు అత్యల్పము. 
రాజు సన్మార్గవర్తనుడు కావాలని, ధర్మపరుడై వుండాలని, అన్ని స్కృతులు 
ఘూషించినా, రాజు నేరం చేస్తే ఏ రకమైనా శిక్ష కూడా ధర్మశాస్త్రాలు 
స్పష్టంగా "పేర్కొనబడక పోవడం ఆశ్చర్యకరం. 

బ్రాహ్మణుల్ని మినహాయించి, తక్కిన వర్ణాల వారికి కఠినమైన శిక్షలు 
సూచింవబడడం గమనార్హం దీనికి దేశకాల, రాజకీయ, కులవ్యవస్థలే కారణమని 
భావించడం సమంజసంగా ఉంటుంది. ప్రస్తుత దేశకాల పరిస్థితులలో 
పాలకుడు - పాలితుడు అంతే సమానం. అందరికి ఒకే చట్టం- న్యాయం 
అని నేటి రాజ్యాంగము నిర్దేశిస్తుంది (All are enqual before law) 


సాహసములు ; *] పొత్తుల సొత్తును బలాత్కారముగా 
నపహరించుటయు, దాని వలె నన్యుల సొత్తును తనకు యధేష్టముగా 
వినియోగింప నర్హము గాదు గనుక దాని బలత్కారముగా అపహరించడం 


41. యా. స్కతి - పుట 194, 





78 


సాహసము. అనగా రాజ దండనమును జనుల యాకక్రోశము నులంఘించి, 
రాజ పురుషులుగాని, యితరులుగాని, చూస్తూండగానే దేనినైనా ఎత్తుకొని 
పోవటం, చంపటం, పరులభార్యను బంధించడం మొదలైనవి చేయబడిన 
అవి సాహసములని చెప్పబడును, సహశ్శబ్దమునకు బలమర్దము. బలము 
చేత జేయబడుకార్యము సాహసము. చౌర్య, వాక్సారుష్యు, దండపారుష్య స్త్రీ స్త్రీ 
సంగహణాదులలో జేరినదైనను, బలా వష్టంబుచేత చేయబడినది 
సాహసమనియు, మోసము చేత చేయబడినవి" చౌర్యాదులనియు భేదము 
నెంచి వేజుగా తెలుపబడెను. దండనము నందు భేదమును చూపుటకు, 
నారదులే ఈ సాహసముల యొక్క భేదమును, వాటి లక్షణములను తెలిపెను 
అవి ఏమనగా :- 


సాహసములు ప్రథమి,..మధ్యమ మరియు ఉత్తమ సాహసములు 
అని మూడు విధాలు. ప్రథమ సాహసం: పండ్లు- వేళ్లు- నీరు మొ|| వానిని 
క్షేత్రమందు వ్యవసాయమునకు ఉపయోగించు సామాన్లను భగ్నంచేయటం, 
పారవేయటం, రొముచేయటం, మొ||నవి ప్రథమి సాహసములు. 


మధ్యమ : వస్త్రము, పచనము చేసిన అన్నము ఇంటికి తెచ్చుకున్న 
నీరు, ఇంటి ఉపకరణము, వీనిని పైన చెప్పిచెప్పినట్టు చేయుట మధ్యమ 
సాహసము. 

(ప్రథమ సాహసమునకు నూటికంకు తక్కువ దండనలేదు. మధ్యమ 
సాహసమునకు నంతే. ఉత్తమ సాహసములకు ' వేయింటికి తక్కువ 
దండనములేదు. దండ్యుని సర్వద్రవ్యమును తీసికొనుటం, పట్టణమునుండి 
వెళ్లగొట్టుటం గురుతు-వేయుటం, ఏదేని ఒక అంగచ్చేదం చేయటం ఉత్తమ 
సోహసం. 


The term "Sahasa" has been used by Hindu law givers in two 
senses. In the wider senses it means any illegal act which is performed 
with force or violence - Thus rape is a kind of "Sahasa". So also murder 
and mischief. But in a narrower and popular sense it means robbery 
i.e., taking another man's property by force in his presence. (Crime and 
punishment in Ancient India - by Ramprasad Gupta - 1973) 


79 


అరశాస ము 
DB ww 
చాణుక్యుడు క్రీస్తు పూర్వమే 260-300 సం॥ రాలలో అర్థశాస్తాన్ని= 
రచించాడు. రాజులు, (ప్రజలు, సంఘము రాజనీతి, సైన్యము, 
చతుర్విధోపాయుములను కూలంకషంగా చర్చించి పరతత్త్వ్వానికి 
(ప్రతికూలంగాను, ధర్మ, అర్హ, కామముల లక్ష్యాలను అతడు ప్రతి పాదించాడు. . 
ఆ అర్హశాస్త్రమే నాటి రాజలోకానికి ప్రమాణము. నాటికే కాదు, నేటికిని, " 


భారత రామాయణ, భాగవతాదులలో ఈ శాస్త్రములలో పేర్కొన బడిన 
అంశాలు అచ్చటచ్చట కన్పిస్తున్నాయి. 


అర్థము అనగా భూమి, ద్రవ్యము, భావము. ఈ అన్నింటితో సంబంధం 
కలది. రాజనీతి శాస్త్రములో రాజనీతితో రాజ్యాన్ని పరిపాలించు ధర్మ, 
న్యాయ, వాణిజ్య, విద్య, వైద్యాది, నిఖిల ధర్మాలున్నాయి. ఆయా శాస్త్రాలకు 
తగిన. పారిభాషిక పదాలున్నాయి. 


కౌటిల్యుని అర్థశాస్త్రంలో 15 అధికరణాలున్నాయి. వానిలో ఒక క్రమం 
పాటింపబడింది. రెండవ భాగములో బుషులు, మునులు అపరాధం 
చెల్లించవలసి వచ్చినపుడు రాజుగారి పేరుతో తపస్సు దేవతలకు, బలి, 
పూజలు, అగ్నిహోత్రులకి పూజాదికాలు మహాకచ్చవర్దన మనెడు జపాలు, 
ఎన్ని ఫణాలు అపరాధమో అన్ని రాత్రింబవళ్లు పూజలు, జపాలు చేయవలెనని 
కౌటిల్యుడు శాసించాడు. పాషండులు, లేక విభిన్న మాతావలంబకులు 
(వేదాలచే బహిష్కరింపబడిన మతం) ఇతురులచే అక్రమంగా దూషించుట 
లేక అపనిందలు వేయటం దొంగతనం చేయటం, స్త్రీలను కొట్టుట, 
బలత్కారంగా అపహరించి ఎత్తుకొని పోవుట మొ|| నేరాలు మినహా తక్కిన 
నేరాలకు విధించబడిన అపరాధాన్ని చెల్లించుటకు వారివద్ద బంగారం, 
బంగారు నాణాలు లేనపుడు ఉపవాసాలుండి శిక్ష అనుభవించాలని కూడ 
కౌటిల్యుడు స్పష్టంచేసాడు. సై తెలిపిన పరిస్థితులలో వారిని నిర్బంధించి 
నిక్సను అనుభవింపచేయాలి. 


42. అర్థశాస్త్రము - ప్రథమ - పుట -8.12 





80 


అర్హశాస్త్రంలోని మూడవ భాగములో దోపిడీలు, దొంగతనాలు*వే 
ఢీకొనుట, దార్దన్యముగా 'పైబడుట, జూదమాడుట, పందాలు వేయడం 
మొ|| నానావిధములైన నేరాలు పేర్కొనబడ్డాయి. నాల్లవ దానిలో దుష్టులను 
నిక్రించే విధానము, వ్యాపారంలో జరిగేమోసం, (ద్రోహం, వాటిని అరికట్టే 
పద్ధతులు సూచింప బడ్డాయి. 

రెండు వేల సం॥రాలకు పూర్వమే దోపిడీలు, దొంగతనాలు, 
భయంకరంగా జరుగుచుండేవి. మనుషులను ఎత్తుకొని పోవడం, నిర్బంధంలో 
ఉంచి తమ కోరికల్ని సాధించు కొనడానికి వారిని హింసించడం, ప్రభుత్వ 
చెరసాలలపై దాడిచేసి, బలప్రయోగంతో ఖైదీలను విడిపించుకొని పోవడం 
. మొ|| దౌర్దన్య దోపిడిచర్యలు ఉండేవని అర్థశాస్త్రంలో తెలుపబడింది. 

మను ధర్మశాస్త్ర ప్రకారం విలువైన వజ, వైడుర్యాలుగాని, తక్కువ 
విలువ గలిగిన ముడిసరుకులు, ఆస్తులు (ప్రత్యక్షంగా దోపిడి చేయబడినపుడు 
వొటి విలువ ఎంతో అంత విలువ గల అపరాధ శిక్ష విధించాలని 
తెలుపబడింది. శుక్రనీతి అనుసరించి దోపిడీ దొంగతనాలలో పోయిన ఆస్తులకు 
రెండింతలు అపరాధం విధించాలని తెలియ జేయబడింది. కాని దోపిడీ, 
దొంగతనాల స్వభావం, పరిమాణాన్ని ఆధారం చేసుకొని, అపరాధశిక్ష 
విధించాలంటాడు కౌటిల్యుడు. 


తక్కువ విలువ. గల పూలు, పళ్లు, కూరగాయలు, దుంపలు, 
ఆకుకూరలు, తమలపాకులు, వండిన అన్నం, ఆహార పదార్దాలు, చర్మాలు 
వెదురు, మట్టి కడవలు, మొదలైన వాటిని అపహరిస్తే 12 నుండి 14 
పణాల అపరాధాన్ని కౌటిల్యుడు సూచించాడు. పైతెలిపిన వాటికన్న ఎక్కువ 
విలువ గలిగిన ఇనుము. కొయ్య, పలురకాలైన త్రాళ్లు, వాటి ముడి సరుకులు, 
యుక్త వయస్సుకు రాని వ్యక్తులు, చతుష్పాద జంతువులు (మేకలు, గోవులు, 
గొ(రైలు మరియు విలువైన వస్తువును దొంగిలించిన 24 'పణాలు నుండి 
45 పణాల వరకు అపరాధాన్ని విధించాలని కౌటిల్యుడు సూచించాడు. 
ఎక్కువ విలువైన రాగి, ఇత్తడి, కంచు పాత్రలు అద్దాలు, ఏనుగు దంతాలతో 


43. ఆ. శా 3వ భా. 17 ఆ, 


81 


తయారైన అలంకారపు వస్తువులు దొంగిలింపబడినపుడు ఆ నేరస్తు నికి 48 
నుండి 96 పణాల అపరాధశిక్ష కౌటిల్యుని అర్హశాస్త్రంలో విధింపబడింది. "పై 
తెలిపబడిన అపరాధ శిక్షలు మొదటి సారినేరం చేసిన వారికి మాత్రం 
వర్తిస్తాయి. 


యృుక్తవయస్సు వచ్చిన వ్యక్తుల, చతుష్పాద జంతువులు, భూములు,. 
ఇండ్డు, బంగారం, బంగారు, నాణాలు, మేలైన వస్తాలు మొ|లైన వాటిని 
దొంగీలించిన నేరాలకు మను ధర్మశాస్త్ర ప్రకారం, మధ్యతరగతి లేక దాదాపు 
రెండవ తరగతి నేరంగా గుర్తించి, రెండు వందల పణాల నుండి 500 
పణాలు అపరాధ శిక్ష సూచింపబడింది. 


తన గురువైన యాజ్ఞావల్క్య మహర్షిని అనునరించి బల ప్రయోగంచే 
సీ పురుషులను “పెరసాలలో నిర్బంధించడం లేక చెరసాలలో నున్న 


కో 


కొదీలను బల(పయోగంచే విడిపించుకుని పోవడంవంటి తీవ్రమైన నేరాలకు 


| 


a 


500 పణాల నుండి 1000 పణాల వరకు అపరాధ శిక్షను సూచించాడు. 
దోపిడికి వ్యూహాన్ని పన్ని దోపిడీలను చేయించే, దోపిడి ముఠానాయకునికి, 
దోపిడి కాబడిన ఆస్పివిలువకు రెట్టింపు విలువను అపరాధంగా విధించాలి. 


కుంటి వాడని, (గ్రుడ్డి వాడని దురలవాట్టు కలిగిన వాడని అంగవైకల్యం 
కలిగిన వాడని అసభ్యకరమైన పదజాలముతో నిందించిన, జాతి, కులాన్ని 
అవమాన పరచే రీతిలో సంభాషించినను అట్టి వారికి మూడు పణాల 
అపరాధం విధించాలని, అంధులను, వికలాంగులను, వ్యంగ్య ధోరణితో 
ఎగతాళి చేసిన నేరానికి 12 పణాల అపరాధాన్ని విధించాలి. ఈ రకంగా 
పలురకాలైన నిందారోపణలకు, దూషణలకు అనేక అపరాధాలకు కౌటిల్యుడు 
మను, నారద యాజ్ఞవల్క్య నృృతులను దృష్టిలో పెట్టుకొని నిక్రలను నిర్దేశించాడు, 
నారద సూత్రాల ననుసరించి, బలప్రయోగం చేయడం, "పైబడి 
దౌర్హన్యంయోచేయడం, లేక తన్నడం, కొట్టడం అనే నేరాలు, శరీరానికి (క్రింద 
44. ఈ తరహానేరాన్ని అక్రమ ఖైదుగా పరిగణించి భా. శి. స్మ. సెక్షను 
342 (ప్రకారం శిక్షార్హం. 
45. ఈ నేరం నేడు కూడా శిక్షార్లం. 
46. ఈ నేరం నేటి భా.శి.సృ సెక్షను 352 (ప్రకారం శిక్షార్హం. 


82 


భాగంలో, బురద, ధూళి, వగైరా చల్లినా బలవంతంగా లాగిన నేరంగా 
పరిగణించి వారికి ౩౨ పణాల అపరాధం విధించాలి. ఈ నేరాలు శరీర 
ఊర్థ్వభాగంలో చేసిన వారికి రెండింతల అపరాధ శిక్ష వేయాలని కౌటిల్యుడు 
శాసించాడు. ఈ తరహా నేరాలు స్త్రీలపై జరిగిన యెడల వర్గవిచక్షణ 
లేకుండా రెండింతల అపరాధం విధించాలి. 


వేద నిర్వచన ప్రకారం సమాజ సేవకు అంకితమైన వాడే బాహ్మణుడు. 
అట్టి (బ్రాహ్మణుడు. అట్టి బాహ్మణునిపై అత్యాచారం చేసిన శూదుని 
కాలు, చెయ్యినటికి వేయాలని కౌటిల్యుని ఆదేశం. ఇది ఆనాటి కుల 
విచక్షణకు తార్మాణం (నేడు అట్టి వర్త విచక్షణ లేదు). చేతితో కొట్టిన 
నేరానికి ౩ నుండి 12 పణాలుే”*, “రక్త "గాయాలైతే. నేరస్తునకు రెండింతల 
అపరాధ శిక్ష అర్థశాస్త్రంలో సూచింపబడింది. 


తొడ, మెడ, కన్నులను గాయపరిచినపుడు దేహంలోని అంగాలు, 
స్వాభావిక కదలికకు దెబ్బ తగిలేటట్టు గాయపరిస్తే దాన్ని ద్వితీయ శ్రేణి 
నేరంగా పరిగణించి సిక్షించుటయేగాక గాయాల్ని మానేందుకు అవసరమైన 
ఖర్చును నేరస్తుడే భరించాలి. గాయములు నయమయ్యేంతవరకు అతని 
ఆదాయానికి కలిగే నష్టమునుకూడా భరించాలి. 


అల్లర్జు, పోట్లాటలు, బైరుగు కల్లోల వాతావరణంలో దొంగతనం 
చేసిన నేరోనిక్‌ 10 పణాల న్ధిక్ట' పోరాటంలో ధ్వంసము చేయబడిన వస్తువుల 
విలువకు సరిపోవు మొత్తాని; అవరాధంగాను, అదనంగా ధ్వంసం చేయబడిన 
వస్తువుల విలువకు సరిహ: స మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించునట్టు, 
చతుష్పాద జంతువులను కర్రలతో కొట్టిన 'సెరానికి 1 లేక 2 పణాల 
అపరాధాన్ని విధించాలి. రక్తస్రావము కల్గించిన రెండితలు అపరాధ శిక్ష 
మరియు, గాయములు నయమయ్యేంతవరకు వ్యయమగు ఖర్చును నేరస్తుడు 
భరించాలి. ఫల వృక్షాల కొమ్మల్ని, పూల చెట్ల శాఖల్ని, నీడనిచ్చే చెట్లను 
నరికినపుడు 12 పణాల నుండి 24 పణాల వరకు అపరాధం విధించాలి. 5.48 





47. భా, శిస్తృ సెక్షను 324 (ప్రకారం శిక్షార్హం. 


48. అశా, -3భా -19 అ. 


83 


జూదం ప్రభుత్వం అనుమతించిన జూద గృహాలలోనే ఆడాలి. 
అనుమతి లేనిచోట జూదమూడుట నేరం. అట్టి నేరానికి 12 పణాల 
అపరాధాన్ని విధించాలి. ఈ జూదానికి సంబంధించిన నేరాలన్ని' 
విచారించేందుకు ఒక జూద గృహనిర్వహణ అధికారిని రాజు నియమించాలి. 


ఒక వ్యక్తికివ్వమని తన చేతికివ్వబడిన ధనాన్ని ఎవ్వడైనా ఆ 
వ్యక్తికివ్వనపుడు, అతనికి 48 పణాలు అపరాధం. తన సోదరుని భార్య 
చేయిపట్టుకొని లాగినపుడు* ఇంకొక వ్యక్తి వ్యక్తి స్వాధీంలో ఉన్నస్త్రీతో 
సంబంధం కలిగినపుడు, గృహస్తు లేనపుడు ఇతరుల ఇంటి తాళం 
పగులగొట్టి ప్రయత్నించిన, అట్టివారికి 48 పణాలు అపరాధం ఒంటరిగా 
నివసిస్తున్న విధవరాలిని చెజచ (ప్రయత్నించినపుడు రాజు అతనికి 100 
పణాల అపరాధం విధించాలి. 


ఇతరులను నిర్బంధించడం, చెరబట్టడం చెబిసాలనుండి అక్రమంగా 
విడిపించడం, యుక్రవయస్సుకు రాని వానిని నిర్బంధించడం తీవ్రమైన 
విషయంగా పరిగణించి ఈ నేరాలకు 1000 పణాల అపరాధ శిక్ష విధించాలి. 
శుభ్రపరచేందుకు ఇచ్చిన గుడ్డలను రజకుడు ధరిస్తే ఆనేరానికి ఏ పణాల 
అపరాధం. అతని వద్దనున్న ఇతరుల గుడ్డలు అమ్మినా, కుదువ పెట్టినా, 
మరొకరు ధరించేందుకు లేదా బాడుగకు ఇచ్చినా వానికి 12 పణాల 
అపరాధం విధించాలి అని కౌటిలీయంలో పేర్కొన బడింది. 


సత్తవర్తన లేని వ్యక్తుల ద్వారా, ప్రభుత్వం కళ్లు గప్పి, వెండి 
బంగారు నగలు, రహస్యంగా కొన్నవ్యక్తికి 12 పణాల అపరాధం. అదే 
వస్తువును దొంగల ద్వారా కొన్నచో 48 పణాల అపరాధంగా శిక్ష విధించాలి, 


49. ఆం, ప్ర. గేమింగ్‌ అక్టు ప్రకారం నేడు కూడ నిబంధనలకు వ్యతిరేకంగా 
జూదగ్భహాలు నడుపుట నేరం. 

50. _ భా.సిస్కృ - సెక్షను 354 (ప్రకారం శిక్షార్హం. 

51. _ భా.శి.స్మృ. - సెక్షను 453 (ప్రకారం శిక్షార్హం. 

52. అశా. 3 భా -206 

53. భానశిస్మృ - సెక్షను 363 క్రింద దండనార్హం. 


"కిక 


సువర్ణ నాణాలలోని సువర్ణాన్ని దొంగిలించి నకిలి సువర్ణ నాణాల్ని 
తయారుచేసిన కంసాలికి 500 పణాలు అపరాధం విధించాలి. నకిలీ 
నాణాలోశీ తయారీకి (ప్రేరేపించిన వాడు, తయారు చేసిన వాడు అట్టి 
నాణాల్ని అంగీకరించినవాడు, మార్చిడీ చేసిన వాడును రాజ ద్రోహిగా 
పరిగణించాలి అట్టివారికి 1000 పణాల శిక్షను రాజు విధించాలి. ప్రభుత్వ 
ఖజానాలలో. నకిలీ నాణాలను కలిపిన రాజ ద్రోహికి మరణ దండన 
విధించాలి. 


నిధి నిక్లేపములో లభించినప్పుడు వాటిని గూర్చి రాజుకు తెలియ 
జేయాలి. అట్టు తెలియ జేయనివాడు నిక్షార్లుడు. తూకం, కొలతల్లో ఫలం 
వ్యత్యాసమున్న అది నేరం. దానికి 12 పణాల అపరాధ శిక్ష విధించాలి. 
తప్పుడు త్రాసుతో్‌ సరుకు కొన్నవాడు అదే సరుకును విక్రయించినవాడు, 
రెండు నేరాలు చేసినట్లు నిర్ణయించి రెండింతల అపరాధాన్ని విధించాలి. 
ధళారీలదగానేరం. 

కరువు కాటక పరిస్థితులలో ధాన్యాన్ని దాచినో వారికి రాజు కఠిన 
శిక్ష విధించాలి. కుక్కల్ని అదుపులో పెట్టుకోకుండా విచ్చలవిడిగా వదలిన 
యజమానులకు 12 పణాలు అపరాధం విధించాలి. 


534A. భా.శి.స్మృ. -12. అ.- ఈ తరహా నేరాలన్ని శిక్షార్హం. 

54. ఇది నేటి A.P, Treasure Trove Act ప్రకారం నేరం. 

వ్‌, భా.శి.స్క. 13 అ. - సెక్షను 264 - 267 (ప్రకారం శిక్షార్హం. 
56. నేటి E.C. ACt క్రింద శిక్షార్హం, 


57. ఆ. ఫ్ర. పట్టణ స్యూసెన్సు చట్టం (కింది ఈ తరహా నేరాలు చట్ట 
విరుద్దం. 


85 


కౌటిల్యుడు నాటి రాచరిక వ్యవస్టను, సమాజ చిత్రపటాన్ని నిశితంగా 
పరిశీలించినందువల్లనే రాజ ధర్మాల్ని చక్కగా నిర్దేశించాడు, సంఘవ్యతిరేక 
శక్తులకు కఠిన శిక్రల్ని సూచించాడు. కౌటిల్యుడు మేథావి. వ్యూహరచనా 
నిపుణుడైన కౌటిల్యుడు అధర్మాన్ని రూపు మాపేందుకు ధర్మాన్ని సుస్టిరంగా 
నెలకొల్పేందుకు కంకణం కట్టుకున్న ప్రజ్ఞాశాలి. అందుకే ప్రాచీన ధర్మశాస్తాల్ని 
కౌటిల్యుడు తప్పని సరిగా అధ్యయనం చేసి ఉంటాడని అతని ఆర్థిక 
శాస్త్రాన్ని పరిశీలిస్తే స్పష్టమౌతుంది. కౌటిల్యుని అర్థశాస్త్రం ధర్మశాస్త్రంకాకపోయిన 
ధర్మాన్ని పరిరక్షించేందుకు వెలసిన ఒక మహోత్కృష్ట (గంథం. పరిపాలకులకు 
కౌటిల్యుని అర్థశాస్త్రం ఒక వెలుగులలోకం. ఒక న్యాయదిక్పూచిగా చెప్పవచ్చు. 


86 


మూడవ అధ్యాయం 
పురాణేతిహాసాల్లో సిక్షాస్కృతి 


నిక్షాస్టృతికి మానవ సమాజానికి విడదీయరాని ప్రగాఢ అనుబంధంవుంది. 
సామాజిక వ్యవస్థకు మానవ జాతి ఊపిరిలూగింది. అతిప్రాక్తన యుగంలో 
ఆటవిక జంతుదశ నుంచి ఆధునిక మేధావిదశకు మానవుడు ఎదిగివచ్చాడు. 
' చెట్టు కొకరు. పుట్టకొకరుగా ఉన్న ఆదిమానవుడు మెట్టు మెట్టుగా సమిష్టి 
జీవన సౌభృతృత్వాన్ని, సాలభ్యాన్ని, సౌమనస్యాన్ని అనుభవ ప్రాంగణంలోనికి 
తెచ్చుకుంటూ సాంఘిక జీవన వ్యవస్థను ఆవిష్కరించుకొన్నాడు. 


సమిష్టి వ్యవస్థలో వ్యక్తి ఇష్టాలు అన్నీ నెరవేరకపోవచ్చు మానవుడు 
స్వభావసిద్ధంగా ఆశకు పుట్టినిల్లు, స్వార్థం పలురూపాల్లో భాసించే ప్రజల్ని 
మోసగించే అందాల హరివిల్లు, సేరాధిక్యత వల్ల అవనీతలం అతలకుతలం 
అవుతుంది. మానవ సమాజు జీవితం న (ప్రాంగణం అవుతుంది. 
ఆరాజక తోరణం అవుతుంది. అటువంటి పరిస్థితులలో నేరనిరోధకం 
అనివార్యమవుతుంది. మానవ జీవితంలో నేర ప్రవృత్తిని నిరోధించటానికి 
సమాజ జీవితంలో నేర వృత్తిని నివారించటానికి, నేరస్వభావాన్ని 
నిర్మూలించటానికి ఒక శిక్షాక్రమం అవసరమైంది. వ్యవస్టీకృతమౌతున్న సమాజ 
జీవితం సమన్వయ సహజీవన పథంలో పురోగమించడానికి సుస్టిర శిక్షాస్మృతి 
అనివార్యమైంది. మనుస్కృతి వంటి ధర్మశాస్త్రాల ద్వారా వివిధ నేరాలకు 
వివిధ శిక్షలను దండనలను నిర్దేశించటం జరిగింది. శిక్షాభీతితో నైనా మనుష్యులు 
నేరాలకు దూరంగా ఉండి సమాజిక శాంతిభద్రతలకు ముప్పురాకుండా 
మసలు కొంటారన్న ఆశయమే ధర్మశాస్త్రాల రచనకు (పేరణ కావచ్చు. 
మానవ సమాజం ఒక పరిపుష్టమైన వ్యవస్థగా నిలదొక్కుకున్న పౌరాణిక 
యుగంలో శిక్షాస్మృతి పురిటి నొప్పులు పడుతూనే ఉంది. పురుటి వాసన 
ఇంకా వదిలించుకోలేని అనాటి శిక్షానృతిలోనే నేరస్తులను దండించి మంచిని 
రక్షించాలన్న దృఢసంకల్పం గుభాళిస్తుఉంది. చరిత్ర కందని ప్రాచీన కాలం 
నుంచి భారతీయ తాత్విక, దృక్చధం ఆముష్మిక అన్వేషణతో ముడి పెట్టుకొంది. 


87 


భారతజాతి జీవనంలో లౌకిక వ్యవస్థ ఆకృతి దాల్చక ముందు శిక్షాస్మృతి 
రేకులు విప్పింది. జన జీవన సౌభాగ్యానికి అవరోధంగా నిల్చియున్న దుష్టులను 
సిక్షించడానికి శిష్టులను రక్షించటానికీ పురాణకాలంలో మానవా తీతమైన 
దైవశక్తి అవసరమవుతువచ్చింది. ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు. అర్జునునికి 
భగవద్గీతలో ఈ విధంగా తెలిపిన విషయం ఎల్లరకూ విదితమే. 


శో|| "పరిత్రాణాయ సాధూనాం వినాశయచ దుష్కుతాం 
ధర్మ సంస్తాప నారాయ సంభవామి యుగే యుగే" 


ఈ మానవాతీత శక్తి దైవంగా భావింపబడింది. కొన్ని చోట్ల అతీతశక్తులు 
కలిగిన తపసంపన్సులైన మునులు, బుషులు దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు 
పూనుకున్నారు. వ్యక్తిగత నేరాలు, సామాజిక నేరాలు పాపకార్యాలుగా, దోషాలుగా 
నేరాలుగా పరిగ౭కింపబడ్డాయి. అటువంటి పాపాలకు ఒడి గట్టిన దుష్టులను 
అవతారపురుషులు సంహరించటమె, బుషులు శపించుటయో జరిగి 
బలమై నశిక్షగా చెలామణి అవుతుండేది. భారతీయ పురాణాలలోని పౌరాణక 
యుగానికి, ప్రాతినిధ్యం వహించే రామాయణ, భారత, భాగవతాలలోను 
ఇటువంటి శిక్షావిధానం బహుళంగా కన్పిస్తుంది. 


రామాయణం : కటక ఒక ఆదర్శ అశయానికి అకృతి. నీతి 
ధర్మాల్ని ఆవిష్కరించిన పవిత్రస్కృతి. ఏకపత్ని వ్రతాన్ని చాటి చెప్పే 
గొప్ప పౌరాణిక ఇతి వృత్తము. పరుల భార్యను అపహరించి ఆసురంగా 
(పవర్తించిన నేరస్తుడు, పాశవికంగా హింసించిన తామస ప్రవృత్తి కలిగిన. 
రాక్షసుడు శాతయుడు! వాని నేరానికి మరణమే శిక్ష అది దివ్యుడైన శ్రీ రామ 
చంద్రుని చేత రావణునికి విధింపబడింది. 


యాజ్ఞయాగాదులను ఆటంకపరచి ధ్వంసం చేయటం సాధువులైన 
బుషులతో సెలగాటలాడటం రాక్షస ప్రకృతి. అదినేరం. ధర్మశాస్త్రాలు కూడ 
దీనిని ధృవీకరించాయి. వ్వొమిత్రుడు శ్రీరామ లక్ష్మణులతో ( దుష్ట రాక్షసులయిన 
మారీచ. సుభాహు నేరస్తులను సంహరింపచేస్తాడు. విశ్వామిత్రుడు 
సర్వశక్తిస ంపన్నుడు అయివుండి ' కారణజన్ములైన రామలక్ష్మణులచే 
సంహరింపజేశాడు. విశ్వామిత్రునికి అతీత శక్తులున్నా భావి సామ్రాజ్యాధి 
88 


Rn 


నేతలైన శ్రీరామ చందునికే అవకాశం కల్పించి అతని కీర్తి చంద్రికల్ని 
వ్యాపింపచేశాడు. అనాడు దోషుల్ని ప్రభువు శిక్షించడమే  సమంజసమనే 
భావన బలంగా వూపిరి పీలుస్తున్నందున, వ్వామితుడు ఆ కార్యానికి 
పూనుకున్నాడు. ధర్మశాస్త్రాలు కూడా రాజే దుష్టుల్ని శిక్షించాలని 
పేర్కొంటున్నాయి. 

వివాహిత పరపురుషునితో రమించటం నేరం. ఇది ధర్మ విరుద్ధం 
చట్టవిరుద్ధంకూడా. తెలిసి చేసినా, తెలియక చేసినా అది నేరమే ఆనేరానీకి 
అహల్య గౌతముని శాపానికి గురై శిక్షింపబడింది. అహల్య ఈ నేరం తెలిసి 
చేయలేదు. కాని ధర్మ శాస్తానుసారం తప్పు తెలిసి చేసినా, తెలియక 
చేసినా అది నేరంగానే పరిగణింపబడింది. అమాయకురాలైన, పవిత్రురాలైన 
అహల్య, శిక్షింపబడి. శిలగా చలనహీనంగా పడిండమని శపింపబడింది. 
_వతివ్రత భర్త తప్ప అన్యులతో రమించటం నేరమనే ధర్మసూత్రం ఆధారంగా 
ఆమె శాపానికి గురియైంది. అసలు నేరస్తుడైన ఇంద్రునికి ఘోరశిక్ష 
విధింపబడింది. 


రామాయణ కాలానికి రాచరిక వ్యవస్థ ఒక రూపం ధరించింది. 
రాజు ప్రజా పాలకుడుగా, ధర్మచాలకుడుగా భాధ్యత వహించవలసిన 
వ్యవస్థరూపొందింది. సమాజ జీవనానికి ఇబ్బంది కలిగించే నేరస్తులను 
ఇిక్రించవలసిన విధి ప్రధానంగా రాజులకు ఉండేది. రామాయణం లో 
అటువంటి సన్నివేశాలు కొన్ని కన్పిస్తాయి. 


రాముడు వాలిని సంహరిస్తాడు, అందుకతన్ని వాలి నిందించి 
నిలదీస్తాడు. తాను నేరమేమి చేయలేదని వాలి వాపోతాడు. ఆసందర్భంలో 
రాముడు వాలితో అన్న మాటలు పరికిస్తే శిక్షాస్పృతి విషయంలో రాజు 
దండనాధికారం ఎటువంటిదో విదితమౌతుంది. 





sale నేటి సమాజంలో కూడా మగనాలి పురుషులతో రమించటం నేరంగా 
భా.శిస్మృ. సెక్షను 497లో శిక్షార్హంగా తెలుపబడింది. 


89 


లీ 
జనులొనరించి పాపము 
పనుపడ జననాథుబొందు, బ్రాయన్చిత్తం 
బున నా దురితమువాయును 
జనులకు నృపశిక్షడాయు సకలార్దంబుల్‌ 
(భాస్కర - కిష్కింధ - 260) 


రాజులుకున్న నిక్రాధికారం వల్ల ప్రజలు సుఖ పడాలని తెలుస్తున్నది. 

తమ్ముని భార్యతో రమించటం నేరమని ఆనాటికే గుర్తింపబడింది. 
అందువల్లనే తాను వాలిని చంపవలసి వచ్చిందని రాముడు సమర్థించుకున్నాడు. 
అంతే కాకుండా. 

ఘనతరపాపంబులుసే 

సినవారలు రాజు చేత శిక్రితులయి, తా 

రనిమిషలో కముగాంతురు 

సునిశిత ధర్మంబు చేత సుజనల భాతిన్‌ 

(భాస్కర - కి -264) 
అని కూడా రాముడు అంటాడు. 


నేరస్థులు రాజుచే శిక్రింపబడి మరణించి స్వర్గం చేరుకొంటారన్న 
మాసం మన ఆధ్యాత్మిక సంస్కృతికి అద్దం పట్టుతూ ఉంది. 


ఉపకారికి ఉపకారం చేయని కృతఘ్నత క ఒకరకమైన నేరమే. 
ఆ నేరానికి శిక్ష ఏమిటి? హ్బూత్తాపం చెందకపోతే చేసిన నేరానికి మరణదండన 
శిక్ష అని లక్ష్మణుడు సుగ్రీవుని మందలిస్తాడు. రాముని సాయంతో వాలి 
నుంచి రాజ్యసంపద పొంది, రామునికి సీతాన్వేషణలో సహకరించాలనే 
విషయం విస్మరించిన సుగ్రీవుడు కృతఘ్నుడనీ, అటువంటి కృతఘ్నుల 
మాంసం కుక్కలు కూడా తినవని లక్ష్మణుని మాటలలో తెలుస్తుంది. . 


క _ ఉపకృతుడై యుపకారికి, నుపకారంబిచ్చ జేయకుండు కృతఘ్నుం 
డపశతుడైనను దద్దా, (తపరీతా మిషము దినవుక్రవ్యాదములున్‌ 
(కిష్కింద - 476) 


90 


తమ్ముని భార్యతో అక్రమంగా, ద్వొర్హన్యంగా క్రీడించటం నేరమని 
ప్రాచీన ధర్మశాస్త్రాలు చెప్తున్నా పై చర్య నేరమని నాడు - నేడు 
భావింపబడుతూనే ఉంది పౌరాణిక యుగంలోని ఈ నేతి బాహ్యచర్య 
ఆధునిక యుగంలో కూడా నేరంగానే సాంఘిక అపచారంగానే 
పరిగణింపబడుతుంది. 


రావణుడు చేసిన పని నేరమే అవుతుందని, నేరం అంగీకరించి 
రాముని శరణు వేడమని అతని తమ్ముడు, విభీషుణుడు (పాధేయ పడ్డాడు. 
అన్నగారితో ఆ విషయం చెప్పాడు. రావణునికి ఆమాటలు రుచింపలేదు. 
పైగా శత్రుస్తుతి చేసిన నేరస్థుడుగా విభీషుణుడే దోషి అయ్యాడు. తమ్ముడని 
కూడా కనికరించకుండా బహిష్కార శిక్ష విధించాడు. అంకే మంచి. అయినా, 
చెడు అయినా రాజు చేసే పనులను వ్యతిరేకించే వాడు నేరస్సుడే. అటువంటి. 
నేరస్థుడు ఎదుర్కొనే శిక్ష ఆ రాజు ఇష్టానిష్టాలను బట్టి ఉంటుందని 
స్పష్టమౌతుంది. 

భాస్కర రామాయణంలో సగర వృత్తాంతం వుంది. సగరుడు గొప్ప 
చక్రవర్తి అతనికి సంతానంలేదు. భార్యలు అసంఖ్యాకంగా ఉన్నారు. ఎన్నో 
యజ్ఞయాగాదులు చేసిన తర్వాత భగవదనుగ్రహంతో సంతానంవంతుడవుతాడు. 
పట్టమహిషికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు అసమంజసుడు. 
వాడు సార్థక నామధేయుడై అసమంజస కార్యకలాపాలతో బుధ జనుల 
ఆగ్రహానికి గురి కావడంతో సగరుడే అతన్ని శపించాడు. రాజుగా తన 
విధిని విస్మరించకుండా" లేక లేక కలిగిన తనయుడనే వ్యామోహంలో 
లొంగి పోకుండా, తన పుత్రుడు చేసిన నేరాలకు తగిన శిక్షవిధిస్తాడు. 


క సగరుడు దనయగ్రసుతుండగు నా యసమంజు జూచి యతికోపముతో 
నగుణుడు, వీడేటికినని, నగరమువెడలంగ నడి చే నాగరులలరన్‌ 


(భా-రా-బాల- 406) 


ఇంకా బాలుడైన, అతడు నేరస్తుడే, అందుకు ధర్మ పరుడైన సగరుడు 
తన కుమారునికి నగర బహిన్కరణ విధించి రాజ లోకానికే ఆదర్శ ప్రాయుడుగా 
నిలిచాడు. 


Ke) 
Pane 


అనాటి సాంఘిక వ్యవస్థలో శూద్రుడు తవస్సు చేయటం వేదాధ్యయనం 
చేయటం నేరం. ఆనేరానికి శిక్ష మరణ దండనమే. ఉత్తర రామ చరిత్ర 
నాటకం లోని శంభూకుడు అట్టి దండనకు గురియైనవాడే. (ప్రాచీన కాలంలో 
వర్ణవ్యవస్థ అమలులో ఉండేదని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులనే 
నాలుగు ప్రధాన వర్గాలు, వర్ణవ్యవస్థ విధానానికి పునాదుల్ని నిర్మించాయి. 
ధర్మశాస్త్రాలు కూడా ఆనాడు శూద్రుల్ని చిన్నచూపు చూశాయి. ఆరోజుల్లో 
విద్య నభ్యసించటం వేదాల్ని పఠించటం తపస్సు చేయుట అగవర్లాలకే 
పరిమితం, శంభూకుడు శూద్రుడు, ధర్మశాస్త్రం చదవక పోయినా తపస్సుకు 
పూనుకొన్నాడు. ఇది ధర్మ వ్యతిరేక చర్యగా వశిష్టుడు భావించాడు. శ్రీరామునికి 
శంభూకుని శిక్షింపవలసిందిగా సూచించాడు. శంభూకుడు అధర్మవర్తనుడని 
భావించి అతన్ని రాముడు వధించాడు. 


రామాయణ కాలానికి, రాజు, రాణి వంటి ఉన్నత వంశీయులు 
సీలం ఆదర్శ ప్రాయంగా ఉండాలన్న వ్యాసం బలంగా ఉండేది. అది 
వ్యాసమే కాదు, ఆశయం కూడ. సీతాపహరణ కారణంగా, రావణ వధ 
జరిగింది. సీతాదేవి లంకలో అగ్ని ప్రవేశంచేసి, కోటి కాంతులతో ప్రకాశిస్తూ 
"పైకి వచ్చింది. అగ్ని పునీత అయింది. తర్వాత ఎన్నాళ్లకో అయోధ్యానగరంలో 
ఒక త్రాగుబోతు సీత శీలాన్ని సంశయించాడు. రాముని వ్యక్తిత్వాన్ని 
విమర్శించాడు, చారుల ద్వారా రాముడది విన్నాడు మచ్చ ఏర్పడిన శీలంతో 
' మనుజనాథుడుగా కొనసాగడం నేరంగా భావించి తన్నుతాను శిక్షించు 
కొన్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన సీతను పరిత్యజించాడు. ఏవైనా 
లోపాలుంటెరాజు తన్నుతాను శిక్షించుకొని ప్రజలకు ఆదర్శ ప్రాయుడుగా 
మార్గదర్శిగా ఉండాలని ధర్మశాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి. (శుక్రనీతిలో 
ఈ విషయం చెప్పబడింది) 


రామాయణ అయోధ్య కాండలో దశరధుడు వేటకు వెల్లి 
అమాయకులయిన ముని కుమారుడు శ్రావణుని నిష్కారణంగా చంపివేసాడు. 
దశరథుడు ఉద్దేశ్య పూర్వకంగా ఆ మునికుమారుని చంపక పోయినా దేశాన్ని 
పాలించే చన్రవర్తిగా తాను చేసింది అన్యాయమని తలంచి మునికుమారుని 
అంతిమ కోరిక మేరకు మునికుమారుని అంధ తల్లిదండ్రుల దగ్గరకు వెల్లి, 


౨92. 


తాను మృగాయావినోదమున పొరపాటున మృగమనుకుని మాకుమారుని 
చావుకు కారణమైతినని హృతాపముతో తాను చేసిన నేరమును మునిదంపతుల 
యెదుట ఒప్పుకుని తన నేరమునకు ప్రాయశ్చిత్తము చేసుకొనెదనని వాపోయెను. 
అందులకు ఆ ముని దంపతులు దశరథునికి పుత్ర వియోగముతో వారివలె 
మరణించమని -శపిస్తూ ప్రాణములు విడిచిరి. 


వ మా తనయుండును సరయువునందుడ ముంప నా చప్పు 
డాలించి విధి వశంబున 
(భా-అ) 327) 
క అంజక తత్తటమున నొక కుంజంబున బొంచి యుండి కుంభధ్వనికిం 
గుంజరమని యేసితి ముని, కుంజర నీ కొడుకు నేల గూలంగాలన్‌ 
(భా-అ-328) 
శా వాన ప్రస్థుని జంపి యొక్క వడితో స్వర్ణాధుడుంగుధా 
త్రీనాధుం డననెంత వాడట విచారింపగ నీకెంతనే 
ర్చేనింబోవు' శిరంబు ప్రక్కలయి తప్పిన్‌ దపైన కృత్యమ 
జానంబు గడునోడి చెప్పితివి పశ్చాత్తాప తప్తుండవై 
= అలతి. క. మి. 
(భా-అ-337) 


వ॥ "నప్పుడత్తపోధనుండు నన్నుద్దేశంచి యేము నిదె మాపుత్రుం 
గూడం బో వుచున్నారము. నీవును పుత్ర వియోగంబున మృతి బొంద గలవాడవని 
నాకు శాపంబిచ్చి పత్ని సమేతుండై ప్రాణంబులు విడిచె" 

(భా-అ- 347) 


కంకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణంలో అష్టమాంకములో 
శ్రీరాముడు ఒకచో తాను ఏకాంతముగా ఉండెదనని లోపలికి ఎవరినీ 
అనుమతించ వద్దని. లక్ష్మణుని ఆదేశించి తాను లోపల నుండెను. రామవిభుని 
ఆజ్ఞమేరకు లక్ష్మణుడు వాకిట కాచుకొని యుండగా దుర్వాస మహాముని 


93 


అచటికివచ్చి రామ దర్శనము కోరెను లక్ష్మణుడు దుర్వాసుని కోపము 
తెలిసిన వాడై దుర్వాసుని లోపలికి పంపక పోతే తన అగ్రజుడు రామునికి 
దుర్వాసుడు ఏమయినా హాని కలిగించునేమోనని భయపడి అతనిని లోపలికి 
అనుమతించును. దానికి రాముడు తన ఆజ్ఞను, రాజాజ్ఞగా లక్ష్మణుడు 
భావించలేదని రాజ ధిక్కారము చేశాడని భావించి లక్ష్మణునికి మరణ శిక్ష 
విధించవలసి ఉండగా లక్ష్మణుని మంచితనము నిర్షోషిత్వము నెరంగి లక్ష్మణుని 
వధింపక రాజ్యమునుంచి వెడలి పొమ్మని ఆదేశించెను. 
చ| అనవిని కొంతసేపు హృదయాబ్దమునన్‌ దల పోసి మంచిదే 
యని సభనున్న యందజ బ్రియంబున బంచి విభుండు లక్ష్మణున్‌ 
గనుగొని నీవు వాకిటనె కాచుక యుండు మిటవ్వరైన వచ్చిన 
నిది వేళ గాదని వచింపుము పొమ్మని పల్కెనయ్యెడన్‌ 
(ఉ.రా. -8-201) 
చ| ఎడపక యెంత తప్పు ఘటియించిటినచో నిను వంటి తమ్మునిన్‌ 
గడగి వధింపజాలి నధిక ప్రతి భాన్వితులైన వారికిన్‌ 
విడుచుట చంపుటొక్కగతి నిన్ను త్యజించితి నీకు నిచ్చయౌ 
నెడ కిక నేగుమన్న నతడెంతయు శోకవిషాదమూర్తియై 
(ఉనా.-8-226) 


భాగవతం : భాగవతం భగవంతుని భక్తత్రాణ పరాయణాత్వాన్ని 
బహుముఖంగా నిరూపించే పురాణం. భాగవతంలో భక్తులు, భగవంతునికి 
మధ్యగల అవినాభావ సంబంధం, భగవంతునికి భక్తులపై గల అవ్యాజానురాగం 
(ప్రధానమైన ఇతి వృత్తం. దీనిలో లౌకికాంశం కంటె, పారలౌకిక దృక్పధం 
ఎక్కువగా గుబాలిస్తుంటుంది. అందువల్ల మనం నేరాలుగా పరిగణించే 
చాలా విషయాలు భాగవతంలో పాప్రాలుగా గుర్తింపబడ్డాయి, పాపాలు 
చేసే సేవాళ్లు బహుళంగా అసురులు. హిరణ్యాక్ష, హిరణ్యకశిప, నరకాది 
అసురలంతా తమతమ నేరాలకు, పాపాలకు ప్రతిఫలంగా భగవానునిచే 
శిక్షింపబడ్డారు. దుష్టశిక్షణ భగవంతుని కర్తవ్యమని పౌరాణిక యుగ పాసం. 


జో 


94 


నాటి రాజనీతిలో భగవంతుడు ధర్మస్తాపకుడు. లోకమతని రాష్ట్రం 
అతనిని విరాట్‌ సమ్రాట్‌ అని వ్యవహరింతురు అతని (ప్రతినిధిరాజు రాజైన 
వాడుకూడా గిక్షాపాత్రుడేనని పరీక్షిత్తు మహారాజు కథ వల్ల స్పష్టమౌతుంది. 
పరీక్షిత్తు మహారాజు అతడు తపస్సులో వున్న ముని వర్యుని పట్లచేసిన 
అవమానానికి మునివర్యుని శాపానికి గురియై శిక్షాపాత్రుడైనాడు. రామాయణంలో 
రాజు భగవంతుడు ఒకడే కనుక శిక్ష తనకు తాను విధించుకున్నాడు. 


భాగవతంలో పంచమస్కంధంలో శుక్రుడు పరీక్షిత్తుకు రకరకాల 
పాపకార్యాలు చేసిన వాళ్లు అనుభవించే(మరణానంతరం) రకరకాల నరక 
బాధల గురించి వివరిస్తాడు. (135 నుండి 160) 


"పరవిత్తకళత్రంబుల బరికింపక యపసించి పాపాత్ముడు దు 
ష్కరపాశబద్దుడై, మను పురుషులచే నధికబాధ బొందుచు నుండున్‌" 
(భాగ -5- 137) 


పరకాంతను ఆమె భర్తకు తెలియకుండా బలాత్కారంగా అనుభవించిన 
వాడు నరకం పాలౌతాడు. 


"లంచంబుగొని, సాక్షివంచించి, యనృతంబు పలకెడు పాపాత్ముబట్టి కట్టి 
యంత మానకవీచియను నరకమునందు శతయోజనోన్న తశైెలశిఖర 
మున దలక్రిందుగా నునిచి యధోముఖంబున బడద్రొబ్బిన అడుసు 


గల్లోలముల లేని కమలాకరముబోలె జదవమైనున్న పాషాణమందు" 
(భా -5- 154) 
అంచంబు తీసుకొని సాక్షిని వంచించిన వానికి, అబద్ధంపలికెడి 
వానికి కఠినశిక్షలు చెప్పబడినవి, 


మారన రచించిన మార్కండేయ పురాణం కూడా రౌరవాది నరకాల 
గురించి విపులంగా తెలియజేస్తుంది. ద్వితీయ శ్వాసంలోని ఈ క్రింది 
పద్యాల్లో వాటిని గురించి విపులీకరింపబడింది. 


95 


ఆ|| 


క 


తే| 


ద్విసహస్ర యోజనని స్తారమును జానుదఘ్నంబునైన గర్త్హమునుండి 
యనలకణంబులుగనగన గనలంగ దారుణం బైన యా రౌరవంబు 
నడుమ గింకరులచే విడగబడి వడినొజిలుచు నలుగడ బజివ జరణ 
యుగము నీజిగుచును మనుగుడంగ మొలచుచునుండ వోవో కృతులుడుగాకడర 
'ఘోరదుఃఖమొకమహోరాత్రి నమ్మెయి, ననుభవించి యంత నచట 
వాయు వేయి యోజనముల వెడలుపుగల వహ్ని, యందు బిట్టువైతురతనినెత్తి 
(మో-పు-ద్వి- 49) 
బహు నరకంబుల మజియును, బహుదుఃఖములోందియతడు బహుకాలమున 
న్మహికి జనుదెంచి క్రిమిముఖ, బహు యోనుల బుట్టు క్రీణ పాపుండగుచున్‌ 
(మా-పు-ద్వి-50) 
జనని గర్భంబు జొచ్చినయది యాదిగ నీమనుష్యత సుఖమింత లేదు 
స్వర్హంబు పుణ్యసంక్రయ పొతన భయాన్వితముగాన దుఃఖ ప్రదంబ మదియు 
నరకంబు ఘోర. దుస్తర తీవ్రయాతన శీలం బగుట వేజె చెప్పనేల? ' 
పశుపక్షి మృగక్రిమి ప్రముఖ తీర్యగ్గంతు చమత వాటిల్ల దుస్త రముమనకు 
నిట్టుగాపున బరికించి యెందు, సౌఖ్యమించు కంతయు లేకున్న నెటీగి కాదె 
యప వైస్కర్వ్య $ నిష్ట వహించి బుద్ధి బరిహరించితనే ద్రయిసరణీ తండ్రి 
(మా- -పు-ద్వి- 62) 
విను చతుః పంచయోజన విసృృతమ్మును దామ్ర మియము నైన దారుణాగ్ని 
తప్తమై విద్యుదాయ ప్రభాజాల దేదీప్యమాన మైతే చూడ 
రాక మత్యంత ఖైరవమగు చుండు మవారొరవబందు యముని భటులు 
కాళ్లు సేతులు పట్టికట్టి వైచినంబడి వృకముల బకముల వృశ్చికమశ 
క గాకులు లూకముల్ర ద్దలు దిన నజిచుచును దహ్యమాను లైయతుల దుఃఖ 
మనుభవించి. వెడలుదురు పామనాయు, తార్జితంబైన దురితంబులడచి నరులు 


96 


మ 


చ| 


తే| 


తే| 


క] 


అతి 'ఘోరంబు తమోభిధాననరకం బందుండి దుష్కర్ములు 

గ్రత మళశ్శితనిరుద్దవై మొజయిచు న్గల్చించుచున. క్రృతృషా 

హతి వాపోవుచు శెశిరానిల భిన్నాన్యోన్యదౌహోత్సకో 

ఇితమధ్యంబులు దావుచు న్నిరమ్వహ్నింగాంతు రేణస్టితిన్‌ 
(మా-పు-ద్వి-66) 

అరుదు నికృంతనాఖ్యనరకం బది మందు గులాలచక్రము 

ల్రిరుగుచునుండు వానిపయి దెచ్చి యనఘాత్ముల బెట్టి కాలకిం 

కరులొగి గొల పాశ ములంగాళులనుండి శరంబుదాక భీ 


కరముగ |దెంచు చుండుదురు ఖండము లెప్పటి రూపు దాల్బగన్‌ 
(మా-పు-ద్వి-67) 

అ ప్రతిష్టాఖ్యనరకంబునందు దుష్టనరుని (దిప్పుదు రోగిరాట్నములుగట్టి 
పెక్కు వేలేండ్లు నెత్తురు లక్క లోచనముల (బేవుల నొరలి వక్రములు వ్రేల 
(మా-పు-ద్వి-68) 

అసిషత్ర వననిరయంబు నహస్రయో జనవిస్తరము పట్టులన మయము 
దాని మధ్యమున శీతలమును నసిరూపదల ఫలకల కలితంబు బల్వదుగ్ర 
సాఠరమే యముతస్వన సంకులములనునై పెనుపొంది యొకమహవ్యమ వొలుచు 
రాలు నాకులాకున వ్రస్సియొడళు, లవని గూలంగ గుక్కలు కవిసికణవ 
బహు విధంబుల నలుగుల వడుదురింక దప్తకుంభంబు దారుణత్వంబు వినుము 
(ద్వి-69) 

ఉడుగక యనలమునుండగ, నుడుకుచు యానియలు నిండియున్న కడవల 
వడి దుష్మర్మల గింకరు, లిడుదురు దలక్రిందు గాగ నెత్తి యజవగన్‌ 
(ద్వి-70) 


97 


చ| 


తే|| 


తే|| 


తలలును నెమ్ములునగుల దందది శోణితమజనంబుతో 

గలయగజర్మ మాంసములు గగ్రక్కన ముద్దులు గట్టజేరిగ్ర 

ద్దలు వడి బీక గింకరులు దవ్వుల ద్రిప్పగ బ్రాణవాయువు 

ల్వెలు వడకుండ బాపులను వేతురు దారుణ వైలవహ్నాలన్‌ 
(ద్వి-71) 

అర్షినీళుల ద్రావంగ నరుగగో గణంబు నాగిన యట్టి మేఘంబు పేర్మి 

నమితకర్ణమ మను నిరయమున బ్రొంగి, యినుప ముక్కల పులుగులనేక భంగి 

(ద్వ-73) 

ఏపనాకలి నీరువ క్రైసగనోర, నుడగకెప్పుడు నెత్తురు వడియనార్తి 

మొదవ నూజ నెబడి మేడులుంద నొక్క, నాడు దనుగాలి నీచెవ్యాంద మడర 
(ద్వి-74) 

శిక్షలు, శిక్షావిధానాలు అలౌకికంగా కన్సించినప్పటకీ అటువంటి శిక్షలకు 


పాత్రమయ్యే పాపాలు - నేరాలు చాల వరకు లౌకిక జీవితాలకు 
సంబంధించినవి గానే ఉన్నాయి. నిజానికి ఆధునిక యుగంలో కూడపై 
జెప్పిన నేరాలు గానే పరిగణింపబడితున్నాయి. వచ్చిన మార్పు శిక్షా విధానం 


లోనే. 


నరక భాధలు యమకింకరులు విధించే కఠినమైన దండనలు “పైన 


"పేర్కొన్నటువంటి నేరస్తులకేకాదు, భక్తి ప్రధాన పురాణమైన ఈ భాగవతంలో 
హరిభక్తిలేని వారు కూడ నేరస్తులే. పాపాత్ములే. వారిని గూడా 


క 


మొత్తుదురు గదల - మంటల 
కెత్తుదురు, అడ్డంబు దేహమింతంతలుగా 
నొత్తుదురసి పత్రంబుల, 
హత్తుదురు కృతాంతభటుల హరివిరహిలన్‌ 
(భాగ-2-25) 


98 


అంటూ విష్ణు భక్తి లేని పాపుల కెదురయ్యే శిక్షలు కూడా విపులంగా 
వర్ణించబడ్డాయి. 


ఇక లౌకికమైన నేరాలకు సంబంధించిన శిక్షా విధానం కూడా 
భాగవతంలో కూడా గోచరస్తుంది. నిద్రిస్తున్న ద్రౌపది తనయులను అశ్వత్తామ 
నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాడు. 


"భీము గదాఘాతంబున దుర్యోధనుండు దొడలు విజిగి కూలిన, 
అశ్వత్తామ దుర్యోధనునకుం బ్రియంబు సేయువాడై నిదురబోవు ద్రౌపదీ 
పుత్రుల శిరంబుల ఖండించి తెచ్చి సమర్పించె. "అది క్రూర కర్మం బనిలోకులు 
నిందితురు" (భాగ-1-140) 


క్రూర కర్మమం'కే నేరమే. ఆ నేరానికి మరణ దండనయే తగినదని 
అర్జునుడు, భీముడు భావిస్తారు. అశ్వత్తామను బంధించి ద్రౌపదివద్దకు 
తెస్తారు. అయితే 


al అవ్యుడు గాడు వీడు శిశుహంత దురాత్మకు డాతతాయిహం 
తవ్యుడు బ్రహ్మబంధుడగు దప్పదు నిక్కము 'బాహ్మణోనహం 
తవ్య' యటంచు వేదవిదితంబగు గావున ధర్మ దృష్టిగ 
ర్రవ్యము వీని గాచుట యధా స్థితి జూడుము పాండవోత్తమా 
(భాగ-1-169) 


అని ద్రౌపది క్షమిస్తుంది. అర్జునుడు తన (ప్రతిజ్ఞతీర్చు కోటాన్సికై 
వాని తలగొరిగి పంపిస్తాడు. ఈ .వృత్తాంతంలో చివర మాటగా 
ధనము గొనుట యొండె తల గొరుగుట యొండె 
ఆలయంబు వెడల నడచు టొండె 
గాని, చంపదగిన కర్మంబు సేసిన 
చంపబదగు విప్రజాతి బతికి 
(భాగ-1-173) 


99 


అనే ప్రమాణ వాక్యం కనిపిస్తుంది. పౌరాణికయుగధర్మంగా నేరం 
ఒకకే అయినప్పటికి కులాన్ని బట్టి శిక్ష ఉండేదన్న సత్యం విదితమవుతుంది. 


భాగవతంలో వేనరాజు వృత్తాంతం ఒకటి వుంది. వేనుడు వేద 
విరుద్దంగా వర్తిస్తాడు. అతడు రాజయినప్పటికి వైదిక ధర్మాలను వ్యతిరేకించటం 
నేరం అందువల్ల రాజు పురోహితులు, మునులు "ఉద్యోగించి ఆత్మ వ్రకాశింతబైన 
(కోధంబునం జేసి హుంకార మాత్రంబున, నాయీస్వరనిందా హతుండగు 

వేనునిం బాలితు జేసిరంత", 
(4-429) 


పౌరాణిక యుగధర్మాన్ని వ్యతిరేకిస్తే రాజయినా నేరస్తుడే అని, 
అతను మరణ దండనకు గురి కావలసిందేనని వేనుని గాధ వెల్లడిస్తున్నది. 
వేనుని కథలో రాజనీతి ఏ మంకే మంత్రి (బ్రాహ్మణుడు -101811606రాజు) 
(ధర్మ నిర్వహణాధికారి) కలిస్తేనే రాష్ట్ర వ్యవస్థ రక్షింపబడుతుంది. 


వైదిక వ్యతిరేకత కొందరి దృష్టిలో నేరమైతే హిరణ్య కశిపుని దృష్టిలో 
దానవ వ్యతిరేకత, దామోదర సముఖత నేరం. 


శా అంగనవ్రాతములో జికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శే 
షాంగ శ్రేణికి రక్ష సేయుక్రియ నీయజ్ఞాంగుల ద్రోహిదు 
స్పంగుం గేశవపక్షపాతి నధముంజంపించి వీరవతో 


త్తుంగఖ్యాతి జరించెదం గులమునిర్లోషంబు గావించెదన్‌ 
(శ్రీ మధాంధ్ర భాగవతము -7-188) 


కన్నకొడుకు ప్రహాదుడే తన అభిమతానికి విరుద్దంగా హరినామ 
స్మరణలో లీనమైన కాంణంగా నేరస్తుడయ్యాడు. దానవరాజుగా తన విధి. 
గుర్తించి కన్నకొడుకునే బహువిధ శిక్షలకు గురిచేస్తాడు. 


సీ|| _ ఒకమాటుదిక్కుంభియూధంబు దెప్పించి కెరలి ఢింభకుని ద్రొక్కింపబంప్త 
నొకమాటు విషఖీకర రోరగ్రేణుల గడవడి నర్భకు గయివబంపు 
నొకమాటు హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయబంపు 


నొకమాటు కూలంకషోల్లోల జలధిలో మొత్తించి శాబకు ముంపబంపు 


100 


ఆ|| విషము బెట్టు బంపు విదళింపుగా బంపు దొడ్డకొండ చజుల గ్రోయంబంపు 
బట్టి బంపు బాధింపగా బంపు, బాలు గినిసి దనుజ పాలు డధిప 
(శ్రీ మధాంధ్ర భాగవతం-7-198) 
భాగవతం (ప్రథమస్కంధంలో కలిపురుషుని (ప్రస్తావన వుంది 
కలిపురుషుడు ధర్మధేనువును, దాని వత్సాన్నితన్నాడు. ఆ దృశ్యం పరీక్షిత్తు 
కంట పడింది. ఆతడు (గ్రహించాడు. కనీసం కుమ్మటం, తన్నటం, వంటి 
తప్పులు కూడా చేయని గోవును తన్నటం నేర మంటాడు. "మధ్బుజ 
సనాధక్షోణి నేవేళలందు న్నేరంబులు సేయరాదెరుగవా? ధూర్తత్వమున్‌, 
భూమిభృత్సాన్నాహాంబు నొనర్చె దెవ్వడవునిన్‌ దుర్మతీ" 
(భాగ-1-415) 
ధేనువు రాజ ధర్మ ప్రతీక. అంతే ధర్మం నాలుగు కాళ్లతో నడును స్తున్నట్లు 
భావన. అతని రాజ్యంలో నేరాలు జరుగరాదని అతని ఆశయం. ఈ 
సందర్భంలోనే పరీక్షిత్తునోటి వెంట నేరాలకు దండనలకు సంబంధించిన 
కొన్ని విషయాలు వెల్లడి అవుతాయి. 
క ' దండింపదగని వాంలదండించిన విప్రవరుల తనువులు ముట్టం 
దండించిన దుర్మతులం, దండింతురు కాలసూత్ర నరకములందున్‌ 
(5-143) 
సాధు జంతువుల్ని బాధించే ఖలులను దండించక పోతే ఆరాజు 
ఆయువు సంపదలు నశిస్తాయి. 
(1-423) 
క దుష్టజనని గ్రహంబును, శిష్ణజనాను (గ్రహంబు చేయగ నృపులన్‌ 
స్రష్టవిధించె బురాణ, (ద్రషలు నెప్పుదురు పరమ ధర్మ ముసాధ్య 
ళు టబ టే 
"దుష్టనిక్షణకు, శిష్టరక్షణకు రాజులను (బ్రహ్మసృష్టించాడు." 
. (1-424) 
దుషనిక్షణ పట్ట తరాల ప్రగాఢ ప్వాసమున్ను పరీక్షిత్తు కలిపురుషుని 


టబ 


సంహరించబో తాడు.” ఏ తప్ఫ్పూచేయని వారిని కష్ష ష్ట్రపెట్టిన నేరానికి మరణ 


101 


దండనయే సరైన శిక్ష అని అతని నమ్మకం. అయితే తప్పు తెలిసికొన్న కలి 
శరణు వేడుతాడు. వాని హ్వాత్తాపానికి శాంతించిన రాజు 'మదీయ' పాలితం 
బైన మహా మండలంబున నిలువ వలదు (1-434) అని కలిని దేశ బహిష్కార 
నిక్షతో2 దండిస్తాడు. a 


నేరస్తుల పట్ల వారికి శిక్ష విధించటం పట్ట ఇంత అంకిత భావంతో 
వ్యవహరించిన పరీక్షిత్తు మహారాజు రూడా ఆవేశంలో ఒక నేరానికి పాల్పడ్డాడు. 
అతడు ఒక నాడు వేటకు వెల్లి, అడవిలో దప్పిగొని ధ్యాననిమగ్నుడై వున్న 
శమికమునిని నీళ్లకై అర్దిస్తాడు. ఆ ముని వినిపించుకోలేదన్న కోపావేశంలో 
చచ్చిన పామును 4 తెచ్చి ఆముని మెడలో వేసి వెళ్లిపోయాడు. ఆ సంగతి 
తెలిసి ఆ ముని కుమారుడు శృంగి- -పరీక్షిత్తు చేసిన నేరానికి శిక్షగా అదే 
పాము కాటుతో మరణించమని శపిస్తాడు. తర్వాత విషయం గ్రహించిన 
శమికముని తన తనయుండు శపించడం కూడా తప్తే ప్పునంటాడు 'దోషసంగిన్‌ 
శృంగిన్‌' ప్రతి శాపంతో శిక్షించగల శక్తివున్నా పరీక్షిత్తు శపించడు. 


శ దామోదర పదభక్తిం, గామాదుల గెల్బునవాడు గావున శరుణన్‌ 
భూమిశుడలుగ డయ్యెన్‌ సామర్థ్యము గలిగి. దోష సంగిన్‌ శృంగిన్‌ 
(1-494) 
నిర్దిష్టమైన శిక్షాస్మృతి ఏర్పడని కాలంలో శాపాలు మొ||న దండనలు 
నేరస్థులకు విధింపబడేవి. 


భాగవతం లోని రుక్మి లీ కళ్యాణ ఘట్టంలో శ్రీకృష్ణుడు రుక్క్మి౭ది 
అన్నయగు రుక్మి యొక్క సగము తలను, సగము మోసమును గొరుగుట 
కూడా ఒక విధమైన శిక్షగా భావించవచ్చు. ఎందుకనగా రుక్మిణి కల్యాణం 
దైవ కార్యము కనుక దైవకార్యమునకు ఎదురు నిలిచిన వాడిని శిక్షించుట 
ధర్మం. అలాగే శిశు పాలవధలో శ్రీ కృష్ణుని సర్వాంతర్యామి భగవానుడు, 
మహాత్ముడు అని శిశుపాలుడు భావించక నూరు తిట్టు నిష్కారణముగా 
తిట్టి శ్రీ కృష్ణుని అవమానవరిచి, కృష్ణునిచే విర్షర్రు గురియై సుదర్శన చక్రంచే 
మృతి చెందెను. అనగా పెద్దలను గౌరవించక అవమానించినా వారు కూడా 
శికార్లు లేనని భావము. 
7 మను యజ్ఞ కల్యా గాధను. తదితర స్పతులలో నేరం చనన 

వారికి నేర తీవ్రతను బట్టి దేశ బహిష్కార శిక్ష విధింప బడేది. 


102 


భారతం : భారతం పౌరాణిక యుగానికే చెందినప్పటికీ భారతం 
ఒక రకంగా రాజనీతి (ప్రతిబింబించిన మహేతిహాసం. భారతం వేదాలలో 
వేదము పంచమవేదంగా ప్రసిద్దినొందింది. 


సీ|| ధర్మతత్స్యజ్ఞాలు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మ విదులు వేదాంతమనియు 
నీతి విచక్షణుల్‌ నీతి శాస్త్రంబని, కవివృషభులు మహాకావ్యమనియు 
లాక్షణికులుసర్వలక్ష్యసంగ్రహమని, యైతిహాసికు లితిహాసమనియు 
బరమపొరాణికుల్‌ బహుపురాణ సముచ్చయంబని మహీ కొని యాడుచుండ 
'ఆ|| వివిధ వేదతత్త్వ వేది వేదవ్యాసు డాది ముని పరాశ రాత్మజుండు 
విష్ణు సన్ని భుండు విశ్వ జనీనమై పరగుచుండ, జేసె భారతంబు 
(ఆది-ప్రధమ-31) 


పంచమ వేదమనడానికి పై పై పద్యమే నిదర్శనమని చెప్పవచ్చు అనాటి 
శిక్షాస్మృతి లౌకిక మైందిగా గోచరిస్తుంది 


ధర్మార్లాలను రక్షించటానికి, వృద్దిచేయడానికి, (ప్రజలను ధర్మ, 
న్యాయపధంలో నడిపించటానికి రాజుకు దండనయే ఉత్తమ సాధనం. 
(ప్రాచీన కాలంలో న్యాయ వ్యవస్థ (వ్రత్యేకంగాలేదు. రాజు ధర్మానికి, న్యాయ 
నిరతికి ప్రతీక. అందుకే ధర్మశాస్త్రాలు కూడా మహీపాలునికి విశేషాధికారాలు 
కట్టె పెట్టాయి. రాజ్యంలో సుస్థిరత్వం సాధించటానికి, ప్రజల శాంతియుత 
సహిజీవీనానికి దండన ముఖ్యపాత్ర వహించినట్లు కూడ తెలుస్తున్నది. 
దండనాధికారం రాజుకున్నందువల్ల రాజ్యంలో అరాజకం అక్రమాలు నశించి 
శాంతి నెలకొంటుందని, అందువల్ల దండనీతి రాజుకు మహోత్కృష్టసాధనమనీ 
గుర్తింపబడింది. ధర్మాధర్మంబులు, సుఖ దుఃఖంబులు నయానయంబులు 
నర్గానర్థంబులుబలాబలంబులు బ్రసాదా ప్రసాదంబులు మొదలైన సకలాస్థలును 
డంశంబువే రక్షింపబడిన (ప్రజరాజు నభివృద్ధి నొందించు నట్టగుట దండీనంబు 
రాజునకుంబరాయణంబు. (వచనం ౩3-110. 


న్యాయ పాలన రాజు ముఖ్యనిధి. పక్ష పాతరహితుడై సమవర్తిలాగా 
రాజు న్యాయాన్ని పాలించాలి. న్యాయాన్ని అమలు చేయలేక పోతే రాజు 


103 


కూడ నేంస్తుడే అవుతాడు. శిక్షకు పాత్రుడవుతాడు. ప్రాచీన ధర్మశాస్తాలుకూడా 
ఈ అంశాన్నీ నిర్దారించాయి. సల్లా ఈ అంశం వివరంగా తెలుప 
బడింది. 
నృగమహారాజు తాను దానం చేసిన గోవులవల్ల ఇద్దరు బ్రాహ్మణులు 
మధ్యఏర్చడిన వివాదం పరిష్కరించలేక పోయినందుకు, మరణానంతరం 
తొండగా (ఊసరవెల్లి జీవించవలసి వచ్చింది."అనిన విని యద్దేవుండు నీవనేక 
గోసహస్రంబుల విప్రజనులకిచ్చి తనవిందు మిట్టి దుర్దన్మంబు నీకేల వాటిలై 
ననుటయు నమ్మను వల్లభుండు" అనుశాసనిక (2-422-423) 
సీ|| ఉత్తమ బ్రాహ్మణండొకనికి నొక్క నాడొక గోవునిచ్చితి నుల్ల మలర 
నతడును గొనిపోయెనని మేతకర మాకదుపులలోపల గలసివచ్చె 
గోవుల మజియును గోపాలకులు దాన విధికినై తెచ్చుచు విధివశంబు 


వానిలో కదియును వచ్చిన నెజగక దానంబు 'సేసితి దాని మున్ను 


అ|| గొనిన యతడు దడని కని యిది నాదుగో 
వనియె బిదప గొనిన యతడు పెనగి 
నాకు నృపతి యొసగె నానిద్దజకు లా 
దైననన్ను గాన కరుగుదెంచి (2- 423) 


రాజుకు నేరస్థులను నిక్షించే అధికారమున్న ట్ల క్షమించే అధికారమూ 
ఉండేది. న్యాయ నిర్ణయంలో, శిక్ష విధించుటలో రాజు విజ్ఞాల సలహాల 
స్వీకరించవచ్చు, దర్మా, ధర్మాన్ని వ్యవహారాన్ని ఆశ్రయించి న్యాయం అమలు 
చేయాలని అ యుగ మాసం (3-111) శాంతి. 


నేరానికి తగినట్టు శిక్ష విధించాలి. మందలింపు, జరిమానా, కొరడా 
దెబ్బలు, మరణ దండన వంటి శిక్షలు ఆనాడు ప్రాచుర్యంలో ఉన్నట్టు 
తెలుస్తున్నది. మాండవ్యముని దొంగతనం చేసినట్టు సాక్ష్యాలు నిరూపించాయి 
నిజానికి ఆయన దొంగతనము చేయలేదు. తు అతనికి కొరత వేయడం 
జరిగింది. 


104 


"వ మాండవ్య నాముచ్చులతోన కట్టికొని వచ్చి రాజునకుంజూపి, ధనం 
బొప్పించిన రాజు నాముచ్చులం జంపించి తపోవేషంబున 
నున్న (ముచ్చనియ మ్మాడంవ్యుని బురంబు వెడల శూలప్రోతుం 
జేయించిన 
(ఆది-4-268) 
దోషిని సంస్కరించటానికి శిక్ష నేరానికి మించిన శిక్ష విధించినా 
నేరమే. ఆ నేరం చేసిన యమధర్మరాజు మాండవ్యముని శాపానికి గురై 
విదురుడుగా జన్మించాడు. 
ర దండధర యిట్టి దారుణ, దండమునకు నేమి దుష్కృతము జేసితిను 
(గుండవయితగని దండము, దండింపగ (బ్రహ్మణుండ దగునే? నన్నున్‌ 
(అది -4-271 
వ _ నల్పదోషంబు జేసిన నాకు బ్రాహ్మణోచితంబు గాని గ్రూర దండంబు 
దండించిన వాడవు మర్త్యంబున శూద్రయోనింబుట్టమని 
శాపంబిచ్చుటంజేసి వాడు విదురుండై పుట్టె. 
(ఆది -4-271) 
చట్టాన్టైనా శిక్షను అమలు జరిపే చక్రవర్తికైనా సాక్ష్యం ముఖ్యం 
మాండవ్యమునికి సాక్షులు ప్రతికూలంగా ఉన్నందు వల్లే నిక విధింపబడింది. 


చట్టానికి కళ్లు లేవు చెవులు వున్నాయి. అందుకే మాండవ్యముని శిక్రను 
అనుభవించాడు. ధర్మశాస్తాలలో కూడ తప్పుడు సాక్ష్యాల (ప్రస్తావన వుంది. 


అట్లే లిఖితుడు, శంఖుడు అను వారు మునులు. వాళ్ల ఆశ్రమంలోని 
పళ్ల చెట్ట్లనుంచి లిభితుడు పండ్డుకోసి తిన్నాడు. అది పెద్దవానికి నచ్చలేదు. 
తన అనుమతి లేకుండా పండ్డు కోయటం నేరమని పాపపరిహారం కోసం 
శిక్ష అనుభవించాలని ఆదేశిస్తాడు. అన్న సలహా ప్రకారం లిఖితుడు రాజు 
(సుద్యుమ్నుడు వద్దకు వెల్లి తన నేరానికి శిక్ష విధించమని అర్ధిస్తాడు. 
రాజు విచారించి లిఖితుని చేతులు నరికించాడు. 


105. 


వ| 


నిశ్చయించి సముచిత దండనీతి వ్రతశీలుండగు నన్నరపాలుం డమ్మవో 


ద్విజానిం గరయుగచ్చేదనంబున దండితుం జేసిన ననిందితుని 
దీవించి మగిడి చని శంఖునింగని నికృత్తంబులైన హస్తంబులు 
సూపి సమ్యగను భూతదండితుండనైతి ననిన నాతండు ప్రీతుండై 
(శాంతి-1-165) 
మహాభారతంలో ఇటువంటి వివిధ నేరాలకు తగిన శిక్షలు అమలు 


జరిగిన విధానాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలను సన్మార్గవర్తులు చేయటానికి 
రాజుచేతిలో బలమైన సాధనంగా అనాడు శిక్ష ఉపకరించింది. మరణ 
దండనలో ఉచితానుచితాల గురించి, ద్యుమత్సేన మహారాజుకు, అతని 
కుమారుడు సత్యవంతునికి మధ్య ఆలోచనాత్మకమైన చర్చజరిగింది. 


సీ|| 


తే|| 


వధయు ధర్మంబుగా బుధులు సెప్పుదువని 
యనుశాసనముసేయుజ నకు తోడ 
సత్యవంతుడు హింసకృత్య కర్మంబగు 
నేనిన కృత్య మింకేది యనుడు 
(ముచ్చులు (ప్రల్లదుల్‌ సచ్చువారల యట్లు 
గాకున్న బాధలు లోకమునకూ 

బుట్టలే యని కన భూపతి మమ్మట 
కతడు సంపుట దక్కనన్యదండ 

విధిన శిక్ష సెల్లించుట వెరవుగాదే 
నావుడును బతి యట్లేల నడచు. దృష్టి 
దండవాగ్గండ ధనదండతను బికార 


దండములు సేయునది తప్పుదరమొజంగి 
(5-294) 


106 


క _ విను చంపదగిన తప్పున 

కనఘా చంపుటయు వలయు నాప్తుడు బంధుం 

డనుజుడు ననుయ 

న్నానమున దుష్టునెడ రాజునకు బాపమగున్‌ (5-295) 
క| దోషమరసి కామంబును 

రోషంబును లేకతగిన రూపుజేయం 

బోషకమగు ధర్మమునకు . 

వైషమ్యవిహినమైైన వధయు గుమారా (5-297) 
క| చంపగ జూచియు లోభము 

సపెంపున గ్రోధమున గామపీడను యదిశం 

కింపక దుష్టులు గీడొన 

రింపక జూడమేకలంగ రేగు నహింసన్‌ (5-298) 
ఆ|| విను మహింస విప్రజనులకు నెల్లభం 

గులను వలయు బ్రజలవలన గరుణ 

గలిగి వారి గీడు గదురక యుండంగ 

గావు పతి కహింస కత్వమనఘ (5-299) 


మహాభారతం ధర్మ సాగరం వంటిది. ధర్మసాగరంలో ఎన్నోవేల 
ధర్మనిరతులు, న్యాయాన్యాయములు రాజనీతి అంశాలు పోషముగా 
వివరించబడినవి. మహాభారతం. నాటి ప్రజా, జీవన విధానానికి నొటి 
సమాజంలో వుండే మంచి చెడులను కన్నులకు కట్టినట్లు వ్రాయబడిన 
కావ్యదర్చణం. మహాభారతం లోని ద్రౌపది వస్తాపహరణం నాటి రాజరికపు 
దౌష్ట్యానికి పరాకాష్ట కాని ఆ వస్తాపహరణానికి కారకులయిన దుర్యోధన, 
ద్భభూసన సోదరులకు కలిగిన దీన మరణం వారి నేరాలకు తగిన శిక్షగా 
చూపబడింది. అదే విధంగా "సైంధవుడు ద్రౌపదిని ఘోషయాత్రలో ఉన్నప్పుడు 
కారకం అందుకు అతడు భీమునిచే శిక్షించబడటం, నాటి సమాజంలో 
స్త్రీ పట్ల ఇతరులు ఎలా ఉండవలసింది గమనించ దగ్గ అంశం. ఇలా 
మహా భారతంలో ఎన్నో ఘటనలు శిక్షాస్కృతికి సంబందించినవి కాననగు. 


107 


నాలవ అధ్యాయం 
కావ్యాలలో శిక్షాస్కృతి 
. మతాభినివేశం గుండెల్లో నిండిన మహాకవియైనా, అధ్యాత్మిక శిఖరాల్ని 
అధిరోహించి ఆత్మ శక్తిచే వేదాంతగీతాల్ని ఆలపించే మహాప్రవక్షయైనా . 
సమకాలిక, సాంఘిక చైతన్యాన్ని విస్మరింపలేడు సమాజంలోని వెలుగు 
రేఖల్సేకాక చీకటి నీడల్ని కూడా గుర్తిస్తాడు. అతడు భవిష్యద్దర్శనం కూడ 
చేయగల సమర్హుడు, అందుకే కవి క్రాంతి దర్శియని పిలువబడ్డాడు. సాహిత్యానికి 
సమాజమే విద్యుత్‌ కేంద్రం. కవిత్వాన్నిగాని, మరేరచనా (ప్రక్రియనుగాని, 
చేపట్టిన వానికి సామాజిక సృహ తప్పని సరి. సాహిత్యాన్ని నిర్దానారణ్యంగా, 


యంత్ర నగరంగా, మధునగరిగా, మల్లెలలో కంగా భావించి రచనల్ని 
సృజించేవారు ఉన్నతజాతి కవులు, రచయితలూ కాజాలరు. 


"ప్రపంచాన్ని చూడలేని కవిత నిజం చూపదు. ఇసుక లోన తన 
దూర్చిన ఉష్టపక్షి బావతు" (శ్రీశ్రీ) సమాజాన్ని దర్శించలేని కవి ఉష్ట్రపక్తివంటిదని 
శ్రీశ్రీ అభిప్రాయ పడివారు, ఉష్టపక్షులు ఎడారుల్లో ఉంటాయి. అన్‌ తలనెపుడు 
ఇసుకలో దూర్చి చుట్టూ ఏమీ జరుగుతుందో తెలుసుకోలేని నిద్రోన్ముఖ 
స్థితిలో ఉంటాయి. సమాజ రుగ్మతల్ని, సమాజిక వ్యవస్థలో వినిపించే 
అవశ్రతుల్ని, విరిగిన బ్రతుకుల గోడల్లో నివసించే నిట్టూర్చుల్ని నెగళ్ళువేసుకొని 
బ్రతుకుతున్న జన జీవితాన్ని, నిగళాలలో బంధింపబడిన నిస్సహాయ మానవుల్ని . 
orig జీవిత వల్లరి మాద చీడపురుగులు చేసే అల్లరిని విలయతాండవం 

సే స్వార్ధపంశక్తుల్ని, పడగెత్తి. నాట్యంచేసే దుష ష్టప్రవృతుల్ని, సమాజ 
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న, అసాంఘిక విద్రోవచర్యల్ని విద్రోహుల్ని 
రచనల్లో ఎండగట్టని వాడు కవి, రచయిత 'ఎన్నటికీ కాజాలడు. 


"గజదంతగోపురంలో కాదు కాపురం 


కార్మికులు గల పురం కవికి అంతఃపురం" 
(దాశరధి) 


ఇక్కడ కార్మికులంకే కష్టజీవులనీ, దారిద్ర్యరేఖకు దిగువ జీవించే 
ప్రజానీకమని అర్దం. వీరి రక్షణ బాధ్యత పాలకులదని కవి పరోక్షంగా 


108 


| సూచించాడు. "Poets are the un acknowledged legislators of the world" 
అన్నట్టు కవులు ఎన్నుకోబడ. నటువంటి ప్రజా ప్రతినిధులు. అందుకే దీనుల, 
నుల, నిస్సహాయుల, పతితుల పక్షాన వారు నిలబడి వారి పోరాటాల్ని 
(వతి బింబించారు. వారి ఉద్యమాల్ని సమర్థించారు. (బతుకుల్లో 
వె తురువెల్లువల్ని పాటించడానికి ప్రయత్నించారు. సమాజ వ్యవస్థను 
చి భిన్నంచేసి, శాంతిభద్రతలకు భంగం కలిగించే దుష్టశక్తుల్ని అరికట్టే 
విధావ్గాల్ని సూచించి అందరికి మార్గ దర్శకులైనారు. 


“ఈ దృష్టితో ప్రాచీనాంధ్ర, అర్వాచీన, ఆధునిక తెలుగు కవితల్ని 
పరిశీలిస్తే. అసాంఘిక శక్తులపై, కవీ, రచయిత కత్తి దూసిన సందర్భాలు 
ఎన్నో కన్పిస్తాయి. కోపానికి “తాపానికి, ఉద్రేకానికి, ఉద్వేగానికి (ప్రతీక 
పరిస్థితులకు బానిసై లేక విచిత్ర పరిస్థితులలో విషవలయంలో తగుల్కొని . 
లేక “అత్యాశతో తెలిసో, తెలియకో నేరం చేయవచ్చు నేరం న్యాయాన్ని, 
ధర్మాల్ని ఖననం చేసే ఒక తీవ్రచర్య ఈ చర్యల్ని అరికట్టడానికి ప్రాచీన 
కాలంలో రాజు, ఆధునిక కాలంలో న్యాయవ్యవస్థ ఏర్పడ్డాయి. సాహిత్యం ఏ 
ఒక్క భావానికో అంకితమైన శాఖకాదు. అది జీవితాన్ని అన్ని కోణాల్నించి 
పరీశీలిస్తుంది, పోషిస్తుంది, వ్యాఖ్యానిస్తుంది. సత్యాన్ని ఆవిష్కరిస్తుంది, 
ధర్మ పధాన్ని నిర్గేశిస్తుంది. భారతం మొదలుకొని పురాణాలు, ఇతిహాసాలు, 
చారిత్రక కావ్యాలు, అర్వాచీన గ్రంధాలలో సమాజ జీవితంలోని కల్లోలాలు, 
హింసా ప్రవృత్తి దాన్ని అరికట్టి మార్గాలు సూచింపబడ్డాయి. “ప్రస్తుత 
అధ్యాయంలో ఈ అంశాలకు సంబంధించిన, విశ్లేషణ చేయడం జరిగింది. 






నేరాలు పలురకాలు. వాటికి భిన్నమైన శిక్షలు. "సామాజిక పీడనం 
నుంచి నేరాలు ఆవిర్భవిస్తాయి”. స్వభావరీత్యా, 'పేదరికంవల్ల, అవసరంకొద్ది, 
నేరాలు జరుగడం పరిపాటి. ప్రాచీన కాలంలో ధర్మశాస్త్రాలు ఉన్నాయి. 
స్మృతులూ ఉన్నాయి. ధర్మశాస్త్రాల రచయితలు, స్మృతికారులు నేరాలకు 
తగిన శిక్షల్ని, తార్కికంగా ఆలోచించి నిర్హారించినారు. శిక్షాస్మృతి పర్వంలోని 
నేరాల్ని, స్మృతులు ధర్మశాస్తాల్ని అనుసరించి తెలియజేయబడిన దండనీతి 
పద్ధతుల్ని, కవులు రచయితలు పేర్కొన్నారు. ఈ అధ్యాయంలో ఇదే 
(ప్రధానాంశం. 


109 


(ప్రబంధాలు 


ఏ భాషలోని కవిత్వాన్నెనా రెండు ప్రధాన వర్గాలుగా విభజింపవచ్చు. 
1. ఆత్మాశ్రయ కవిత్వం న పరాశ్రయకవిత్వం. 'కవిత్వాన్న నుభవించిన 
సుఖాన్ని గాని, దుఃఖాన్ని గాని ప్రణయాన్నిగాని, ప్రళయాన్నిగాని సూటిగా 
కవితా బద్దం చేస్తే అది ఆత్మాశ్రయ కవిత్వం.. కథా, పాత్రలు వాని 
ఆధారంగా రచింప బడేది పరాశయ కవిత్వం. 


కావ్యాల్సి' రెండు ప్రధాన భాగాలుగా వర్గీకరించవచ్చు. 1. ప్రాచీన 
కావ్యాలు. 2. ఆధునిక లేక అర్వాచీన కావ్యాలు. రాజు విష్ణువుతో సమానమని, 
ప్రాచీన కాలపు విశ్వాసం. ఆనాడు భూపాలునికి విశేషాధికాలుండేవి. 
సర్వసమర్హుడైన రాజు ప్రజానురంజకంగా అనాడు పరిపాలన సాగించేవాడు, 
అతనికి అవసరమైన సూచనలిచ్చేందుకు సలహాలొసగేందుకు మంత్రులు 
మొ|| మేధావి గణామురిజేది. వారందరు బుద్ధికుశలురు, ధర్మతత్ర్త్వవేత్తలు, 
సర్వశాస్త్ర పారంగతులు. ఆపద సమయాలలో, క్రిష్ణ పరిస్థితులలో, శత్రు 
విర్మూలనలో, వ్యూహరచనలో, దుష్టశిక్షణలో వారు రోజుతో సీహకరించేవారు. న 
వీరు ఎవరికి తోచినట్టు వారు యద్దేచ్చగా అభిప్రాయాల్ని వ్యక్తం చేయకుండా 
ధర్మ శాస్తాల్ని ప్రామాణిక శాస్త్రాలకు ఆధారంగా తీసుకొని రాజాకు తగు 
సూచనలిచ్చేవారు. 


దండనీతిలో రాజు ధర్మపరుడు కావాలని జ్ఞానియైవుండాలని 
దోషరహితుడై, పాలన సాగించాలని సేర్కొనబడింది. ప్రాచీన సాహిత్యమంతా 
రాజాశ్రయాలలోనే వర్ణిల్లింది. కవులు, రాజులు, రాణులు, అభిప్రాయాల్ని, 
అభిరుచుల్ని అనుసరిరిచి కావ్యాలు రచించినా, జ్వలించే, సమకాలిక జీవిత 
సత్యాల్సి విన్మరించలేరు. వారు సందర్భానుగుణంగా కల్లోలిత సమాజ 
వ్యవస్థను, దాని చక్కదిద్దే ఉపాయాల్ని కాంతా సమ్మితంగా ఉపదేశించారు. 
ఇలా ్రవేశించినవే, కావ్యాల్లో పేర్కొనబడిన శిక్షాస్కృతి ఘట్టాలు. 


నన్నె చోడకవి విరచితమైన "కుమారసంభవం" మొదటి ప్రబంధ కావ్యంగా 
పరిగణింపబడుతుంది. నిజానికి ఈ కావ్య మందలి దక్షాధ్వరధ్వంసఘట్టం 
కొన్ని నేరాలకు శిక్షలకు ప్రతిబింబంగా నిలిచివుంది. దీనిపై తమిళం శొక్కిలార్‌ 
కవి రచించిన "పెరియ పురాణం" (ప్రభావంవుంది. సతీదేవి సంతానం 
విఘ్నేశ్వరుడు, దక్షుడు సలిపిన యాగానికి పరమేశ్వరుని తప్ప తక్కిన 


110 


దేవతలందరిని ఆహ్వానిస్తాడు. ఈ నిరీశ్వర వార్తవిని గణేశుడు ఉగ్రుడౌతాడు. 
వెంటనే దక్షాధ్వర స్థ సలానికి ప్రమథ గణాలతో వినాయకుడు వెల్లి కల్లోలం 
సృష్టించాడు. శివుని యాగానికి ఆహ్వానించక పోవడానికి గల “కొరణాల్ని 
తన తండ్రి దక్షుని, సతీదేవి అడిగింది. అందుకు ప్రతిస్పందిస్తూ, దక్షుడు 
ఉగ్రుడై శివదూషణకు పాల్పడ్డాడు. అందుచేత సతీదేవి యోగాగ్నిలో దగ్గమై 
మరణిస్తుంది. ఈ కోపంతోనే గణేపడు, భూతగణం కలిసి, భీభత్యాన్ని 
సృష్టించి, ఆ యాగస్థలాన్ని రణ భూమిగా మార్చారు. దక్షుని త్రాళ్లతో కట్టి 
పడీవేసి ఇష్టానుసారంగా కొట్టి అచేతనుడిగా చేశారు. ఈ (క్రింది పద్యాన్ని 
పరిశీలిస్తే నాటి నిరా విధానరీలోని శిక్షలు కొన్ని మనకు అవగతమౌతాయి. 


ఉ| వీడు ఖలుండు, దక్షుడను వీజడి పాజడు వీడు సర్వవ 
ధ్యుండెడ సేయకుండు శివదూషకు నాలుక కోసి యుప్పునిం 
పుండు వుపద్రవమ్మొడల బూయుడు లోహము గాంచి 
నోరబో యుండు దురాత్ము చర్మపటమొల్వుడు గన్నులు మోటు దుక్కుజ్‌న్‌ 
(కుమార-ద్వి-82) 


ఈ పద్యంలో ఆనాటి రకరకాల శిక్షలు పేర్కొనబడ్డాయి. ఆనాడు 
మహానీయుల్ని దూషించినా, యాగాది సత్కార్యాలకు సమర్థులైన వారిని, 
ధర్మపరుల్ని, అర్హుల్ని ఆహ్వానించకపోయినా అదినేరంగా పరిగణింపబడింది. 
ముఖ్యంగా నిష్కారణ దూషణ 'ఘోరనేరం. శివదూషణ మహానేరం. అలాంటి 
నేరాలకు నాలుకలు ఖండించి అందులో ఉప్పునింపడం, సీసం గాచి 
శరీరమంతా పట్టించడం, ఇనుపలోహాన్ని మరిగించి నోటిలోపోయడం, 
చర్మంవలచడం, “కండ్లు సెకలించడం అనునవి శివదూషకులకు విధించే 
శిక్టలుగా తెలుస్తున్నాయి. దీనిని బట్టి ఆనాడు కఠిన నిక్రలు అమలులో 
ఉండేవని విదితమౌతుంది. కవులెంత కాల్పనికులైనా వర్తమాన సామాజిక 
స్థితిగతులను మరిచి పోలేరు అని అవగతం అవుతుంది. 


ఈ ఘట్టంలోనే దక్ష ప్రజాపతియాగానికి ఆహుతుడై వచ్చిన ఇంద్రుని 
చేతుల్ని విరిచారు. కొందరు దేవతల కన్నులు పెకలించారు. మరి కొందరి 
పళ్టూడదీశారు. కొందరి చర్మాల్ని వలిచారు. కొందరి దేవతల్ని మందల 
కట్టుకట్టి చావగొట్టారు. కొందరికి గుదెకట్టి చావబాదారు. 


111 


చ|| ముని మను జాసరాహి సురముఖ్యుల వీపులతోళు లెత్తగా 
మునుగుదిగట్టి మోదియును మందల కట్టుట గట్టి కొట్టియున్‌ 
జన బెడకేలు గట్టియును జర్మపటంబులు దిగ్గినాల్చియున్‌ 
జనని యసంగి రసము సేసిర తత్తమధాది నాయకుల్‌ 
(కు. సం. - ద్వి - 76) 
చ|| _ ఖలుడని వజిచేయి విజుగంగ వడింబడ మోది రెత్తిదో 
. రృలమున దాకి యజ్ఞాతల పందల మెత్తిరి తద్దాణాధిపుల్‌ 
కలుషము తోడ ముట్టిభగు కన్నాకడచ్చన పుచ్చి రుగ్రులై 
బలువిడి జుట్టి పూషుముని పండులు డుల్లగ (బేసి రీసునన్‌ 
(కు. సం. - ద్వి. -77) 


కుమారసంభవంలో పై పద్యంలోని అనాటి శిక్షల పద్దతుల్ని మనం 
గమనించ వచ్చు. 


ములుగుగట్టుట : కాళ్లు, చేతుల నాల్లింటిని త్రాటితో కట్టి మధ్యన 
దళసరియైన కజ్బను దూర్చి, ఇద్దరు వ్యక్తులు అతనిని సూకరంను మోసినట్టు 
మోసెడివారు. 


మందల కట్టుట : నాటి పురుషులకు కూడ పొడవైన శిరోజాలు 
ఉండేవి. ఎంతమంది" నైనా దగ్గరగాచేర్చి వారి జుట్టు ముడివేసి వారు 
తీవ్రమైన ఇరకాటంలో గిజగిజ లాడుచుండగా వారిని క్రూరంగా కొట్టుడివారు. 
ఈ పద్ధతికి కనీసం ఇద్దరు నేరస్తులు కావలయును. ఈ శిక్షా “ధానం 
ఆనాడు మందల కట్టుటగా వ్యవహరించేవారు. 'మందల' అనగా జుట్టు 
అని అర్థము. 


వెడకేల కట్టు ; దోషి చేతులు రెండింటిని వెనుకకు విరిచి పిదప 
గట్టిగా క్షే పద్ధతిని 'వెడికీలు కట్టుట' అని ఆనాడు పిలిచెడివారు. 


112 


తల వందల యెత్తుట : 

" ఖలుడని వజ చేయువిరుగంగ వడింబడ 

మోదిరెత్తి దోర్చలమున దాకి యజ్ఞతలపందల యెత్తి రితద్గణాధి పుల్‌ 

(కు.-సం-ద్వి. అ-77) 

రాజ సైనికులు శత్రువుల తలలు త్రుటిలో తప్పించి తక్షణమే రాజు 
ముందుంచెడివారు. అప్పటి తల సజీవమైనప్పటికిని రాజునకు లొంగలేదని 
ఈ తెగిన శిరోరాజము బదులిచ్చి వక్కాణించెడిదట. ఇది చాలా తీవ్రమైన 
శిక్ష 

నాలుక కోసి ఉప్పునింపుట : దోషి నాలుకను కోసి ఉప్పు నింపెడినారు. 
అతడనుభవించే నరకయాతనను విక్షించెడివారు. 


లోహము కాచి నోటబోయుట : అత్యుష్ణ ద్రావకాన్ని నేరస్తుని నోటిలో 
పోసి అతని దురవస్థను జూచెడివారు. 


త్రంపు ద్రవమ్మొడల బూయుట : అనగా సీసం కరగించి శరీరమంతా 
వూసెడివారు. 


కన్నుల మాటుట: "కన్నుల మోటుట" అనగా కనుగ్రుడ్డను అమే 
ఊడదీయుట. ఈ శిక్ష చాలా తీవ్రమైనది. (ఇది కృష్ణ దేవరాయుల ప్రధాన 
మంత్రి తిమ్మరుసుపైన రాజుద్రోహ నేరానికిగాను ప చేసినట్టు చరిత్ర 
తెలుపుచున్నది.) 

చర్మపటమొల్పుట : నేరసుని చర్మమును సమూలముగా వొల్చుట. 

క థి 

నన్నె చోడుని కాలం నాటికి 'జీడినిట్జి యచ్చొత్తించుటం' అను శిక్ష 
ఉండేనని కుమార సంభవం తెలుపుతుంది. 

"పోరదన కోడి పొజనీహారరోచి 

పట్టుకొని పోలు, దానవప్రభుడు బిజిని 

వారికెల్లను నోగులవాని గాగ 

సురముపై జీడినిణ్డిమచ్చొత్తి విడెచె" 


113 


కాల్చిన జీడికాయ రసంతో ఇట్టి ఆకారముగా తయారు చేసి నేరగాండ్ర 
జొమ్ములమోద అచ్చు వేసినట్టు ముద్రవేసెడివారు. అది జీవితాంతము దోషి 
శరీరముపై నుండును. తన్మూలముగా దోషి బ్రతికినంత కాలము అవమానం 
పొందవలసిందే. ఆ ముద్ర చూసిన వారెవరైనా, అతనిని చోరుడు అని 
గ్రహింతురు. 


శివకవుల యుగములో హత్యానేరాలకు మరణ దండనము అంతకు 
తక్కువ నేరం చేసిన వారికి ముక్కు, చెవులు, చేతులు వ్రేళ్ళు, కాళ్లు 
ఖండించెడివారు. ఇంతకన్న చిన్న నేరములు చేసిన వారిని బెత్తాలతో 
కొట్టడం, మందలించడం, అదిలించడం, బెదరించడం మున్నగు స్వల్పమైన 
శిక్రలు విధించెడు వారు. ధనాపహారణకు దండనము విధించెడివారని శ్రీ 
బి.ఎన్‌శాస్త్రిగారి అభిభాషణ.! ఈ విషయాలు ధర్మశాస్తాలైన, మనుస్మృతి, 
యాజ్ఞవల్క్య స్మృతులలో పేర్కొనబడ్డాయి. 

సరియైన సాక్ష్యం లేనపుడు దోషి నిజంగా దోషియా నిర్లోషియా అని 
నిర్ణయంచుట్టై కొన్ని పరీక్షలు జరిపెడివారు. ఎర్రగా కాలిన ఇనుప గుండును 
చేతీలో పెట్టుకుని దోషి కొంత దూరము నడవాలి. అట్టు వ. 
అతని చేయికాలనిచో అతడు నిర్దోషి కాలినచో అతను దోష అప్లై య. 
నీటిలో ముంచి, అదిమి పట్టి యుంచుట వంటి కఠిన పరీక్షలు చేసే 
వీనికి 'దివ్య పరీక్ష” అని పీరు. మనుస్కృతిలోను, న 
ఈ దివ్య పరీక్షల ప్రస్తావన ఉంది. శివ కవుల కాలం నాటికి దివ్యపరీక్షల 
ద్వారా నేరస్తుల్ని సిక్రించడం పరిశీలిస్తే ఆనాటి పాలకులు,' న్యాయ మూర్తులు, 
ధర్మశాస్త్రాలు, (పమాణంగా స్వీకరించినారని నమ్మ కంగా : చెప్పవచ్చు. 

నేరస్తుల్ని శిక్షాస్మృతి ననుసరించి కఠినంగా శిక్షించేవారు కొరడాలతో 
కొట్టడం, చేతుల్ని కాళ్లను ఛేదించడం, తల నరకడం వంటి కఠిన శిక్షలు 
అనాడు అమలులో ఉండేవి. మతవివాదాలకు "కొర్రు" లెక్కించడం అనే 
భయంకర శిక్షే వుండేది. 
1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర | 
2. మన మతములు - సంప్రదాయములు - డా|| పి. శ్రీరామ చంద్రుడు. 


3. ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి - ఖండపల్లి య లక్ష్మీరంజనం 
య బాలేందు శేఖరం 


114 


తీవ్రమైన శిక్షకు సంబంధించింది మరొక ఘట్టం శ్రీనాథ విరచితమైన 
కాశీ ఖండము' అను కావ్యంలో మనకు గోచరిస్తుంది. కాశీ ఖండంలోని 
గుణనిధి కథ శిక్షాస్టృతికి ఒక చక్కని. ఉదాహరణ. గుణనిధి వ్యసన 
పరుడై తల్లిదండ్రుల మనసుల్ని కష్టపెట్టి చివరకు ఇంటిలో నుండి గెంటి 
వేయబడ్డాడు. నిర్దనుడై ఏ ఉపాధి లేక ఆకలితో అలమటిస్తూ, మవిశివరాత్రినాడు 
శివాలయాన్ని చేరి భక్తులు పవిత్రంగా ప్రీతితో అర్చించిన నైవేద్యాల్ని* 
దొంగిలించిపట్టుబడ్డాడు. శివునికి పట్ల మహాపరాధం చేసిన. గుణనిధిని 
బాణాల్ని సంధించి ఘోరంగా చంపారు. 
ఒకరి కోసం ప్రత్యేకించిన ఆహారపదార్తాల్ని సంగ్రహించడం 
ధర్మవిరుద్దమని, శాస్త్రాలు చెపుతూ ఉన్నాయి. అందునా సర్వేశ్వరుడైనా 
శివునికి అర్చించిన నైవేద్యాన్ని దొంగిలించడం మహాపరాధం. అందుకే 
గుణనిధికి అంతటి తీవ శిక్ష సామాజికులచే విధింపబడింది. 
శా _ గ్రుక్కుఖ్మింగుచునొక్కు యోదన మహాకుంభంబువిక్షించి వా 

డక్కోణంబున ముందరశ్మియగు పాంకూరముల్‌ మిదికై 

యొక్కంద్రోచిఘృతంబు సించినజవ స్తెకాంత యుంజించి చే 

నొక్కన్‌ వత్తిగ నేతదో చెను శిఖన్యోజించె వైశ్వానరున్‌ 

(కాశీ - చ -123) 

సీ|| _పక్వాన్న పాత్రంబు పాణిగైకొని బహి 

ర్వాంభూమి భుజించు వాంఛ నతడు 

వెల్వడి వచ్చుచో విధి వశంబున వాని 

కాలి |వ్రేలొకని యంగంబు దాకె 

దాకిన వాడు దత్తజవ పాటుతో మేలు 

కొని (ముచ్చు ముచ్చంచు గళవళలించె 


4, ఈ నేరాన్ని మ.సా.దం. పరిగణించి శిక్షించాలని ధర్మశాస్తాలలో 
తెలుపబడింది. 


కేల్‌ 


గళవలింప గతాను గతిక మార్గంబున 
నాశక్రోశ మొనరించి రఖిలజనులు 
నన్న పాత్రంబు విడవక యవనిసురుడు 
పాటెభయవిహ్వాలుండయి బయలు వట్టి 
వెంటదగిలి తలారుల వెగడు పడగ 
బాణముల నేసి చంపిరా బ్రహ్మకులుని. 
(కాకీ-చ-124) 


శ్రీనాధుడు రచించిన కాశీఖండములో 'వ్యాసుని కోపం' (వ్యాన నిష్కాశం) ' 
ఒక ప్రత్యేక ఘట్యంగా వర్ణిపబడింది. సర్వేశ్వరుని మాయతో ఒకనాడు వ్యాసునికి, 
ఆయన శిష్యులకు ఎక్కడా ఆహారం లభించలేదు. వ్యాసుడా(గ్రహించి, కాశీని 
శపించడానికి పూనుకున్నాడు. అన్నపూర్ణాదేవి వ్యాసునిపై ఆగ్రహించి 'రుద్ర 
పిశాచమై' సంచరించమని శపించడానికి పూనుకున్నది. మహాదేవుని కరుణతో 
వ్యాసుని కా శిక్ష తప్పింది. సహనం, శాంతి, సుహృద్భావం లేని వ్యాసుడు 
మహానీయుడైనా, వేదవేత్తయైన కాశీలో నివసించడానికి అనర్హుడని విరుపాక్షుడు 
ఆగ్రహించి అతనిని కాశీని వదలి పెట్టి పొమ్మని ఆదేశించాడు. 


(కాశీ ఖండము-సప్తమా-191-195-196) 


చట్టంముందు నేరం చేసిన వారెవరైనా శిక్షకు అర్హులే అన్నది ఈ 
నాటి సిద్దాంతం. పురోణ కాలంలో కూడా ఈ సిద్దాంతం అమలులో 
ఉందనడానికి శ్రీనాధుడు రచించిన కాశీ ఖండములోని "వ్యాసుని కోపం" 
(ప్రబల ఉదాహరణ. వ్యాసుడు విజ్ఞాడైనా వేదవేదాంగాది శాఖల్ని వర్గీకరించి 
వ్యాఖ్యానించిన మహమేథావి, అయినా, క్షణికోద్రేకానికి, కోపొవేశానికి లోనై 
పరమ ధార్మిక క్షేత్రమైన కాశిని శపించడానికి పూనుకొని దేశబహిష్కరణ 
సిక్షర్రు పాతుడైనాడు. ధర్మ శాస్త్రాల్లో కూడా ధార్మికుని నైష్టికుని అన్మవత 
నియమ(వత, (ప్రకాశిత, ప్రాంత ; సరున్ని, నిరాదరణ చేసినచో శిక్షార్లు లేనని 
స్పష్టంచేస్తున్నాయి. 


116 


మరొక మవాకావ్యం "మను చరిత్ర" పరిశీలనలో అవతారికలో అల్లసాని 
పెద్దన్న గారు చౌర్యాన్ని, అందుకు విధించే శిక్షలను వివరంగా తెలియజేశారు. 
అందుకు ఈ (క్రింది నిదర్శనం కన్పిస్తుంది. 


"భరమైతోచు కుటుంబ రక్షణకు గాన్‌ ప్రాల్మాలి, చింతన్‌ నిరం 
తర తాళదళ సంపుటి ప్రక్క కాంతారంబు నందర్హపుర 
దెరవాటుల్‌ తెగగొట్టి తజ్జపరిషడ్విజ్ఞాత చౌర్యక్రియా, 

విరసుండై కొజుతం హన కుకవి పృధ్వభృత్యపక్ష స్థి స్టితిన్‌" 


కవి కు కవిని ఒక దొంగగా పోల్చి వర్ణించాడు. ఆనాటి దొంగలు 
కుటుంబ పోషణార్హం పలురకాల ఉపాయాలు కనివె పెర్తేవారు. ఫలితంగా 
తాడిచెట్ల అడవిలోనీకి వెళ్లి పొంచి ఉండేవారు. ఆ అడవిదారుల్లో (ప్రయాణించే 
బాటసారుల్చి అదును చోచి వారిని కొట్టిన సంహరించి, ఆ డప్పు సంచుల్ని 
తస్కరించి తమ కుటుంబాలను పోషిరిచు కొనేవారు. ఈ చౌర్య విషయం 
క్రమంగా న్యాయవేత్తలకు తెలిసి పోతుంది. న్యాయశాస్త్ర (ప్రకారంగా 
దొంగతనానికి విధించే శిక్షను రాజు ద్వారా అమలు చేసేవారు. ఆ రోజుల్లో 
' ఈలాంటి దొంగలకు న్యాయమూర్తులు కొజత (కుణితి) వేసెడివారు. ఆ 
కొజత కూడ కొండ ప్రాంతాల్లో అమలు చేసెడి వారు. అందువల్ల 15వ 
శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయల పాలనలో చోరభయం అంత ప్రబలంగా 
లేదని మనమూహిరిచవచ్చు (ప్రజలు నిర్భయంగా నిద్రించే వారని అవగత 
అవుతుంది. 


"పై పద్యంనందు కుకవి నింద కూడా చోటు చేసుకున్నది. కుకవికూడ 
దొంగవంటి వాడే దొంగ అర్థాన్ని దొంగిలిస్తే 'కుకవి శబ్బార్థాన్ని దొంగిలిస్తాడు. 
దొంగ తాటి చెట్ల అడవిలోనికి ప్రవేశిస్తాడు. కుకవి తాళ పృత్ర గ్రంధాలలో 
అమూల్యాంశాల్ని సంగ్రహిస్తాడు. కుకవి కి కూడ పండితుల శబ్దార్థ సంగ్రహ 
నేరానికి కఠిన శిక్ష సూచించబడింది. అదే కొజత వేయడం శిక్ష సభామధ్యలో 
కుకవి కి విధించి అతని గౌరవ (ప్రతిష్టల్ని . హీనపరిచేవారు. 


5, ఈ తరహా దారి దోపిడి నేరాలను నేడు "రహదారి దొంగతనం 
(High way roffery)" అని పరిగణిస్తూ, భా.శి.స్కృ. సెక్షన్లు 392,396 
(క్రింద శిక్షార్హం. క 

6. - నేరం నేడు 600 సత క్రింద శిక్లార్తం. 


117 


"నాకవిత్వమ ధర్మాయ వృతనేయ దండనాయచ 
కుకవినం పునసోోక్షాస్టృతి రాహుర్మినీషణః" 


కవిత్వం వ్రాయక పోతే రాజ దండనము లేదు అధర్మము కాదు 


శాని కుకవిత్వం మాత్రం సాక్షాత్తు చావే నంటారు పెద్దలు. 


కాంతాపహరణ నేరాన్ని సూచించే అనేకఘట్టాలు కావ్యాల్లో ఉన్నాయి. 


ఇందుకు నిదర్శనం మనుచరిత్రలోని నాయిక మనోరమ వృత్తాంతం. ఆ 
కావ్యంలోని ఒక ఘట్టంలో అసహాయురాలై ఒంటరిగా వున్న నాయిక మనోరమ 
వెంటబడి ఒక రాక్షసుడు పరుగెత్తాడు. 


శా 


మెల్‌ (మోయగ గబ్బీ. చన్నుగవ కంపంబంద వేణీ భరం 
బట్టిట్ట కడు జిమ్మచీకటులుగా నశ్రువజం బోడిక 
ల్లట్టం జూపులు చిమ్మరేగి దివి రోలంబాళి గల్పింపగా 
మిట్టాడంగ నరుండు లేని యడవిన్‌ మోనాక్షి దీనాకృతిన్‌. 
(మను - చతు -68) 
విసుమాన మటగాగ, వసతోడబెనబెట్టి 
నెట్టంబుగా (బేవు చుట్టినాడు 
బంది కందెన ఛాయ బైసి మాలిన మేన 
మెదడు గంధవు రొంపి మెత్తినాడు 
కునఖండపుడాచేతి పునకకప్పెంనిండ 
బాణికోటుల నల్ల బట్టినాడు 
కొకచికి వేసంపు గూని మూపుమోద 
మూడు పంగల యీక మోపినాడు 
నిట్ట తాడన బొడవు చేనిక్కినాడు 
నిడద కోజుల మిడి గ్రుడ్ల నెగడినాడు 
నరోతరోత్తమ నేడు మూన్నాళ్ల నుండి 
తపనను వెంట దిరిగిడు నసుర యొకడు 
(మను - చతు -73) 


118 


అపుడు వేటనిమిత్తము ఆ ప్రాంతానికి వచ్చిన స్వరోచి అ దుష్టుని 
సంహరించి ఆమెను ఆపదనుండి అదుకున్నాడు. " దుర్చలస్యబలిం రాజా" 
అన్న ఆర్యోక్తిని స్వరోచి సార్దకం చూడు. రాజు దుష్టుల్ని సంహరించి 
శిష్టుల్ని రక్షించాలనే ధర్మసూత్రానికి ఈ ఘట్టం ప్రబలతార్కాణం. 
క _ ఏయడ, ననదలయుటవా . 
వాయుము విననలయు ."దుర్చలస్యబలిం రా 
జా" యన వినవే ధంణీ 
నాయకులకు నార్హ రక్షణంబలె క్రతవుల్‌ 
(మను -చతు -74) 
మరొక ఘట్టంలో, మనోరమ పుట్టలో ధ్యాన నిమగ్నుడై వున్న ఒక 
బుషి ఏగాగ్రతను చెలులతో కూడి, భంగం చేసింది. అందుకు ప్రతిఫలంగా 
శాపగ్రస్తురాలైంది. ఏకాగ్రతను భిన్నం చేయడం కూడ నేరంగానే భావించి 
మనో రవకు ఆ ముని వర్యుడు శాపంబిచ్చె. 
క ధ్యాన స్తిమితుండగు న 
మ్మౌని మదీ యాంగులి వివర్శనంబులచే 
మెనెణగి తొంటి యనుసం 
ధానము చెడి కన్నుదెజచి, దారుణఫణీతిన్‌ | 
(మను -చతు - 81) 
క ముసురు కొను జరభరంబున 
నసురుసురై యున్న యమ్ముని నడికించితి వి 
ట్లు సురుయనబట్టు వడయొక 
యసురుకు నీవనుచు బలికె మొసగన్‌ ల 
(మను -చతు - 84 
ఇందీవరాక్షుడు నలనాభుడనే గంధర్వుని కుమారుడు. (బహ్మమిత్రుడనే 
ముని శిష్యులకు వైద్య శాస్త్రం నేర్చుతున్నాడని ఇందీవరాక్షుడు విన్నాడు. 


119 


ఆయుర్వేదాన్ని నేర్చుకోవాలని అభిలాషతో బ్రహ్మమిత్రుని దగ్గరకు వెళ్లాడు. 
ఆయుర్వేదాన్ని నేర్పమని భక్తితో (ప్రార్థించాడు, ధుశ్నీలురైన గంధర్వులకు 
వైద్యవిద్య పట్టుపడదని బ్రహ్మమిత్రుడు ఇందీవరాక్షుని కోరికను తిరస్కరించెను. 
ఎప్పైనా బ్రవ్మమిత్రుని దగ్గర వైద్యశాస్త్రం నేర్చుకోవాలని కోరిక ఇందివరాక్షునిలో 
పడగ విప్పింది. గంధర్వుడు కనుక 'శాంబరీ" విద్యతో కపట రూపం ధరించి 
ఎనిమిది నెలల్లో వైద్యవిద్యను ఇందీవరాక్షుడు నేర్చుకున్నాడు. శాంబరీ 
విద్యను మాని అసలు రూపంతో బ్రహ్మ మిత్రునికి కనిపించి గర్వంతో 
అతన్ని అనరాని మాటలు అని పరాభవించాడు. (బ్రహ్మమితుడు ఆగ్రహించి 
రాక్షసుడవైపోయి మాంసం, (కొవ్వు, నెత్తురు కూడు తింటు భూమిపై 
సంచరించమని శపించాడు. 


మను చరిత్రలోని 'పైఘట్టంలో తత పొదగబడివున్నాయి. 
ఇందీవరాక్తుడు రాజ కుమారుడైన విద్యార్థి. (బహ్మమితుడు సర్వశాస్త్ర 
పారంగతుడు, ధర్మపరుడు ఇందీవరాక్షుడు గురుతుల్యడైన బ్రహ్మమిత్రుని 
మోసగించి అవమానించాడు. ఫలితంగా శాపాన్ని పొందాడు. ధర్మశాస్టాల్లో 
గురు ధిక్కారానికి, గురువును అవమానించిన నేరానికి కఠిన శిక్షలు 
సూచింపబడ్డాయి. ప్రాచీన కాలంలోని దండనీతి విధానంలో శాపాలు కూడా 
ఒక రకమైన శిక్షలేనని మనం భావించాలి. గురుధిక్కారం, గురువుపట్ల 
అపరాధం ఈనాటికి నేరాలు గానే పరిగణింపబడు తున్నాయి. 


తెనాలిరామకృష్ణ కవి విరచితమైన " పాండురంగమ మావాత్మ్యము "కావ్యము, 
సామాజిక విషయాలకు ఒక గని వంటిది. కవి కథాపరంగాను, 
అలంకారింకంగాను, ఆనాటి నేరాలకు, వాటికి తగిన శిక్రలకు అన్యాపదేశంగా 
ప్రదర్శించ గలిగాడు. స్వతహాగా రామకృష్ణ కవిది ఒక స్వతంత్ర శెలి. ఈ 
శెలీరమ్యతలోనే కావ్యానికొక ప్రత్యేకమైన ఉనికి ఏర్పడింది. ఈ కవి చెప్పిన 
శిక్లాస్తృతులను బట్టి నేటి సమాజానికి కూడా అవి ఎంతో సమాపాన్వయంగా 
ఉన్నాయో తెలుసు కోవచ్చు. 


కవి, తృతీయా శ్వాసంలో ఒక సందర్భంలో రాధా దేవి సౌందర్యాన్ని 
ఆలంకారిక్షైలిలో వర్ణించాడు. ఆమె యొక్క కరమూలాలను వర్ణిస్తూ... 


120 


తే| ముదిత కరమూల ముల మొష్పుముచ్చిలించి 
యీకయుండిన నొక్కొనాలీక భవుడు 
పణి గణంబుల దద్భోగ పద్మరాగ 
యోగమున జాలు మోపించు చున్నావాడు.. 
(పాండు -3- 188) 


రాధాదేవి బాహుమూలల చక్కదనాన్ని సర్పాలు దొంగలించినట్టు 
వర్ణనవుంది. ఈ పోలికలో సారూప్యము కన్పిస్తుంది. కరమూలాల చక్కదనాన్ని 
పాములు దొంగిలించడమన్నది నేరము. విషయము తెలిసిన తర్వాత కూడ 
దొంగలించిన చక్కదనాన్ని (ధనాన్ని) తిరిగి ఇవ్వలేదు. అందువల్ల పద్మరాగ 
యోగంతో, (బ్రహ్మదేవుడు, ఆ సర్పాలకు రాళ్లుమోసే సిక్ష విధించాడు. 
నిజానికి సర్పాల పడగల మిద ఎట్టి రాళ్లు గూడ నిలువవు. కాని కవి 
సమయ పరంగా మాత్రం పద్మరాగమణులున్న ట్లు వర్ణనలో కన్పిస్తున్నాయి. 
దీనినిబట్టి నేరస్థులకు నాడు రాళ్లు. మోసే నిక విధించేవారని తెలుస్తుంది. 

నాడు, నేడు కూడ ప్రజలకు తమ అవసరాలనిమిత్తం ధనాన్ని, 
అప్పుగా తీసుకోవడం, నియమిత సమయానికి వడ్డితో సహ తిరిగి ఇవ్వటం 
కన్పిస్తుంది. రామకృష్ణకవి, కృష్ణదేవరాయులు మున్నగువారు ఈ బుణాల 
పరిస్థితులను చక్కగా వివరించారు. రామకృష్ణకవిగారి పద్యం ఒక దానిలో 


మ॥ పడతి ముఖాంశు నిష్మములు భాసుర వర్ణలలాట పతకం 
బిడి బుణలీల గైకొనియె నింద్రుడు నద్దము సాక్షిగాగనె 
న్నడొ జలజాత, ముష్టజతనంబుగ దీర్చని బల్మినొక్క పే 
రడసున నీట్‌నెండలను నాగిన దూగుచు నోర్చుచుండుటల్‌ 
(పాండు -3 - 199) 


ఈ వర్తన ప్రకారము ఒక పద్మము, రాధ ముఖకాంతులనే నాణాలను 
నుపెన్నెడో ఒకనాడు అప్పుగా తీసుకొన్నది. అప్పుడు మిల, మిల మెరిసే 
అక్షరములుగల (వెన్నెల) లలాట, షృత్రమునే (నుదుజు) బుణ పథత్రంగా 


121 


ఎంచు. కొన్నట్లు విదితం. అట్టి సమయంలో సాక్షులు చంద్రుడు, 
. గడువు దాటిన తర్వాత కూడ ఉద్దేశ్యపూర్వకంగా ఆ పద్మము 
గ్‌ డబ్బు తిరిగి చెల్లించలేదు. అందుచేతనే, ఆ కమలానికి కొన్ని 
సిక్షల్ము" పడ్డాయి. ఒకటి బురదలో నిలవడం, నీటిలో నాని పోవడం, 


జు 
ఎండలో వ మాడిపోవడం వంటి శిక్షలు అమలుచేయ బడ్డాయి. 


& “y 
ut రై 


Fs 


wee 


cA 
cd 


tt Ge @ 
శ్‌ 


దా 


» 


సై విషయాన్ని బట్టి ఆనాడు ఎక్కువమొత్తాన్ని అప్పుగా తీసుకొని 
తిరిగి చెల్లించక పోతె అప్పు దార్హను పెద్ద పెద్ద బురద గుంటల్లోను 
పడదోన సవారు మడుగు నీళ్లలో ముంచేవారు. అంతేగాక మండుటెండల్లో, 
మలమలమాడ్చేవారని తెలుసు ంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా అప్పు 
ఎగగొట్టినపుడే కాని స్తోమత లేక అప్పు తీర్చలేని యెడల శిక్ష తీవ్రత కొంత 
తక్కువ. పద్మము మిషతో అప్పుల వారిని రాధాదేవి ముఖం నెపంతో బాకీ 
ఇచ్చినవారిని, రామలింగ కవి కడు రమ్యంగా లోకం తీరులు చిత్రించాడు. 
పాండు రంగ మహత్మ్యంలో నాటి సమాజంలోని నేరాలు శిక్షలు పరోక్షంగా 
కవి తాత్మకంగ్గా ధ్వనింపబడ్డాయి. 


పాండురంగమవిత్మ్యం తృతీయాశ్వాసంలోని నిగమశర్మ కథలో దాదాపు 
చాలా నేరాలు ప్రస్తావింపబడ్డాయి. నిగమశర్మ అనగా 'వేద రక్ష ' కాని 
అతడు వ్యసన పరుడు తేనెపూసిన కత్తి. నేతి బీరకాయలాంటి మనస్తత్వము 
గలవాడు. అతని దుర్వవ్యవహారాలకు అంతేలేదు. కవి అతని నేరాలను ఈ 
క్రింది పద్యములో ఏకరువుపెట్టాడు. 
తే పొందునట్లు నప్పుల పొడిచి పొడిచి 

దొరతనంబున జుటాలదిరిసి తిరిపి 

నలగి శిశ్నోదర పరాయణ త్వములకు 

భారమె జగక తిరుగు నా బ్రాహ్మణుండు. 

(పాండు -3- 18) 





7 నేడు అప్పురాబట్టందుకు సివిలు ప్రాసీజరు కోడ్‌ (06౨.౮) (ప్రకారం 
ఆస్తులు జప్తుచేయడం, జైలు శిక్ష విధానం అమలులో ఉంది. 


122 


చ|| తన చెలికాజులిండ్ర త్రావుచు నింటి కెన్నడున్‌ 
జనక దురోదరార్డితము చౌర్యహృతంబనృతోప మాన్నమున్‌ 
జెనటి పిసాళి వెచ్చముల బేర్చుచు డొల్లటి వైభవంబు లె 
య. వృత్తికి జొచ్చి నిచ్చిలున్‌ 
(పాండు -3-19) 


1. నిశ్నోదర పరాయణత్వం 2. అదవత్రాగుడు 3. దురోదరము 4. 
చౌర్యం 5. లాఘవవృత్తి 6. అక్రమ మధ్యవర్తిత్వం 7. చెడుసహవాసము 8. 
వర్ష సంకీర్ణత (శూద్ర సాంగత్యము ) 

దీనిని బట్టి నాటిసమాజంలో పై తెలిపిన నేరాలన్ని నిగమ శర్మ 
| వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకించి చేశాడని తెలుస్తుంది. 


ఒకచో నిగమ శర్మ తనకు ఆశ్రయమిచ్చిన గృహస్తు కోడలి 
(సభర్తుక ) ను లేవదీసుకొని పోయి తిరిగి పెళ్లాడాడు. నమ్మకద్రోహం 
చేడు. ఆమె మరణించిన తర్వాత తిరిగి ఒక స్తవ కాంతను వివావామాడాడు. 
కొంతకాలం సాంసారిక జీవితం గడిపాడు. జీవనార్థం మృగయా వినోదమై 
వెళ్లగా నిగమ శర్మ పెళ్లాడిన ప్ల్రవకాంత, ఆమె కుమారుడు వారున్న ఇంటిలో 
ఘూర అగ్ని ప్రమాదంలో బుగ్గి అయినారు. ఈ విషయం తెలిసి, నిగమశర్మ 
హీన మరణం పొందుతాడు. 


ఇన్ని నేరాలను గావించిన నిగమ శర్మ సంఘానికి దొరకనందున 
శిక్షింపబడలేదు. రామలింగ కవి కూడ అతని దోషాలను ఖండించలేదు. 
అయితే వాటిని సంస్కరించే ఉద్దేశ్యాన్ని ప్రకటించాడు. 


"తప్పు కలిగిన చొటనే ఒప్పు కలుగు" ఎట్లనగా కప్పు కలిగిన 
నీహారికల్లోని మందు అమృత స్రవంతికలు జాలువారీ నట్టు అని ఆయన 
సమర్థన. ఇది నిజము తప్పులున్నందు వల్లనే వాటికి నిక్షలు ఏర్పడ్డాయి. 
ఫలితంగా ప్రజలకు శిక్షాభీతి కలుగుతుంది. కవి ఆశించిన సంస్కరణ 
ఇట్టిసందర్భాలలో సాధ్యమౌతుంది. లేకుంకే సంఘం దోషభూయిష్టంగా 
మారేది, అందు భత (ప్రజాపతి అయిన బ్రహ్మ దండనీతి ఏర్పరచినట్లు 
విదితం. 


123 


అదే కావ్యంలో అయుతుడు అగస్స్యుని శిష్యుడు గార్జాస్త్యాన్ని 
పొటించకుండా గుర్వాజ్ఞ ధిక్కరించినందున, అది నేరముగా ఎంచి అతనికి 
ఆశ్రమ బహిష్కార శిక్ష విధిస్తాడు. దీన్ని బట్టి నాటి గృహస్థులు రూడ తమ 
కుమారులు (బ్రహ్మచర్యానంతరము గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించకపోతే 
వారికి గృహబహిష్కార శిక్ష విధించే వారని తెలుస్తుంది. బుష్యాశ్రమవాసులకే 
బహిష్కారం తప్పలేదంకే గృహస్థులకు అనివార్యమన్నమాట. అం'కే సాంఘిక 
నియమాలు ఉల్లంఘించిన వారికి కూడా శిక్షలు వేసేవారని తెలుస్తుంది. 


అక్రమ ప్రవేశ నేరానికి చక్కని ఉదాహరణ నంది తిమ్మన విరచితమైన 
'పారిజాతాపరణము' కావ్యం. ఇందులో సత్యభామ కోరిక "పై పారిజాత 
వృక్షాన్ద్రై సత్యా కృష్ణులు వనపాలకుల్ని ధిక్కరించి ఇంద్రకుబేరుల అనుమతి 
లేకుండా వనంలోనికి ప్రవేశించి, పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చారు. 
విషయం తెలిసి ఇంద్రుడు కృష్ణునిపై యుద్దాన్ని ప్రకటించాడు. 

౯ జా ఢి 

చ|| _ గరుడిని జెక్కలం బొడమగాడ్చులసోకున దక్క వేలుపుం 

ధరువులు చల్లగిల్లి గగనంబున దోడన వెంటనంటి రా 

నరిగెడు పారిజాతహరణా చరణ వ్యసనైకలోలు నా 

హరి గనియడ్డమై పలికి రచ్చటినందన పాలు రందబుస్‌ 


(పారి -4-55) 
క| హరి యపుడు పారిజాతా 
హరణోద్యోగమున నందనారామము ని 
ర్భరగతి బొచ్చె వివాగ్వర 
పరికృడుఫయి నెక్కి సత్యభామయు దానున్‌ 
(పారి -4-50) 


ఇతరుల స్టలంలోనికి అ(క్రమంగా (ప్రవేశించడం విలువైన వస్తు 
సామగ్రిని బలవంతంగా తీసు కెళ్లడం నేరమని ధర్మశాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి. 





8. ఈ తరహా నేరం నేడు భా.శి.స్కృ. సెక్షను 447 ప్రకారం సిక్షార్హం. 


124 


అష్టదిగ్గజాలలో ఒకడైన రామరాజ భూషణ విరచితమైన, 'వసు 
చరత్ర' శశీ కావ్యంలో శుక్తిమతి కోలాహలుల ఘట్టం ప్రముఖమైనది. స్త్రీలపై 
అత్యాచారం నేరానికి రూపాంతరం. ఇక్కడ కోలావాలుడు శుక్తిమతి ఆక్రందనలు 
విన్న సమాపగ్రామస్తులు వసు రాజుకు పిర్యాదు చేయగా అతడు ఉగ్రుడై 
కోలాహాలుడిని తన కాలి కొన గోటితో తన్ని ముక్కముక్కలుగా చేశాడు. 
దీన్ని బట్టి ఆ నాటి స్త్రీలపై అత్యాచారానికి మరణ శిక్ష ఉండేదని తెలుస్తుంది. 
(వ -2-140) 


వ నెట్టననాగట్టు యెట్ట 'కేలకు మట్టు మోతీ గుట్టునం బట్టరాని 
తమకం mS దట్టు వడి కట్టలుం గట్టలు వడనేయు గట్టడిమరుని మంనెలకట్టి 
మెలబెట్టునం బుట్టబెట్టి దవృనొప్పి దట్టి దట్టంపు నిట్టూరపుపొగలు నిగడు 
సొగసునం దగులు మొదలు తెల ంచ్చట నచ్చటం బెచ్చు పెరుగు 
జాంబూన దాంబుజ కదంబ కాలంబ కాదంబ కాడంబరంబుల వారించుచు 
రాకలం బైకాను కొకారి సోకులం (బ్రాకిన యాకారపొడి యంబు నలువునం 
జెలువలురు కలువచెలి చలువ వెన్నెల నెలకొన్న వెన్నెల వెల్లువల నుల్గోల 
కల్లోల, మాలికాడోలకా కేళికా చతుర చక్ర బానికా జాలంబుల మేలంబుల 
దూలించుచుం దను గొలువు నగ్గలవ్షలపు నంగల యపునం బోడయు 
డగ్గుత్తిక చడబడ నుడువు నుడువుల డుడవున మొజయు సరయచంక్రమణ 
చందు పలఫలక మిళదలఘుతర ఘుమఘుమార్చటిని కట తటవిట పివిట 
పచ్చటారట దపారకీర కిన్నెర మిథునాదులం జదల యెదలం చేయుచు 
దనపు హార్యూభావ గౌరవంబు కల్లోలి నీరయ నివారణంబునుం గా మాపభోగ 
సమయసముచిత విజనతాకారణంబునుం గందర్భబల సంభోద 
బాధావధీరణంబు నుంగాగ మాటిమాటికిం గూట ములంబోటిరి పుయని 
యబ్బోటి పదంబులంబడిన వడువునడుగున వ్రాలి మట్టిగించి యలముకొని 
చెంగల్వతావుల చెదలవేణి దెమలించుచు మకరికలు నీలిమ గండపాళి 
నొక్కుచు మధురామృతంబులు వడయంబలు తెంసొబగు లానుచు మౌక్తికంబుల 
జడియం బయోధరంబులం బట్టుచు విశదాంపకాంత స్థితి దొరలంగ నతి 


84. వసు చరిత్ర - రా.రా. భూషణుడు 


125 


విపుల పులినజఘనా రోహంబుల నుత్సల పత్రంబులనెరపుచుం దనివి లేక 
తద్దయ నాగద్దరి యమ్ముద్ధరాలిం బెదయుటబౌద్దు విరోధించు సమయంబున. 
(వసు -ద్వి -140) 


ధర్మశాస్తాలను అనుసరించి అగ్రవర్ణాలు నిమ్నజాతుల వారిపై సలిపే 
అత్యాచారాలకు అనుగుణంగా వధ దండన విధించబడింది. 


అష్టదిగ్గజాలను ఆదరించిన శ్రీ కృష్ణదేవరాయులు తానే రచించిన 
"ఆముక్త మాల్యద" లో శిక్షాన్మృతికి తగిన ఆధారాలు కన్నిస్తున్నాయి. స్వయంగా 
రాయలు చక్రవర్తి. రహస్య సమాచారములు తను చారుల ద్వారా 
తెలుసుకొంటుండేవాడు. దోషుల్ని తగు విధంగా శిక్షించేవాడు. రాయలు 
కొన్ని కొన్ని సందర్భాలలో నేరాల్ని అరికట్టే ఉపాయాల్ని రూపొందించాడు. ' 
మితిమోరి ప్రవర్తించిన నేరస్తుల శక్తి సామర్థ్యాలను అంచనా వేసి, వారు ' 
సెశ్రేగి నేరాల్ని చేయకుండా నిరోధించేందుకు యుకి క్తి పన్నాడు. నేరస్తులు 
తిరిగి తలెత్తి దోషాల్ని చేయకుండా వుండేందుకు వారికి పదవుల్ని ఇచ్చి, 
బాధ్యతల్ని భుజస్కంధాలపై మోపాడు. తద్వారా నేరాల్ని అరికట్టే ఉపాయాన్ని 
రూపొందించి, నేరస్సుల్ని కట్టుదిట్టాలలో ఉంచాడు. 'తలవరులు 'గస్పీతిరుగు 
చున్నారా? లేదా? అని గమనించటానికి తానే రాజ భవనాన్ని ఎక్కి 
చూచేవారట. అందుచేతనే ప్రజలు నిర్భీతిగా జీవనం గడిపేవారు. న్‌ 


రాజుగా రాయలు వేదవాక్యమయిన " బ్రావ్మాణోనహంతవ్య" అన్నదానిని 
అంగీకరించాడు. నిగమ శర్మ, గుణనిధి వంటి బ్రాహ్మణులు హంతవ్యులే 
అయినప్పటికి వేదవాక్యాను సారం వారు బ్రాహ్మణులైనందున చంపకుండా 
వదిలి పెట్టారు. అకతాయి బ్రాహ్మణులు దుర్మార్గులయితే సిక్షార్డులేనని 
రాయల రాజనీతి. రాజ పాలనలో శిక్ష అమలుపరచడంలో దోషానికి ఉదాహారణ 
మరొక నిర్లోషి బలైపోయె (ప్రమాదం ఉంది. దీనిని కవి " శూల 
ప్రదువణిజ్ఞాయమునన్‌ "అని చెప్పెను. 


నేరాలకు విధించే సక్లలుీ క్రూరంగా వుండేవి. స్వల్ప దొంగతనానికి 
కూడ ఒక కాలు, చెయ్యిని తీసివేసేవారట, పెద్ద దొంగతనమైన గడ్డంక్రింద 


9. చరిత్ర - సంస్కృతి - గండికోట సీమ - పుట 100 


126 


k | 


గాలము (గుచ్చి వైలాడదీసేవారని పాశ్చాత్య చరిత్ర కారుడయిన ' న్యూనిజ్‌ 
'తన రచనలో పేర్కొన్నాడు. గౌరవ కుటుంబాల స్త్రీలను, చజచినా లేదా 
అవమానించినా వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇదే శిక్ష విధించే వారని 
చెప్పాడు. రాజద్రోహం చేసిన సామంతులకు కడుపులో సూదిగా చెక్కిన 
కజ్దిను బోడి వేసి చంపేవారు. తక్కువ కులాలవారు నేరం ఏమిచేసి 
నప్పటికి బజారులో 10 నిలబెట్టి, తలనరికేవారని న్యూనిజ్‌ తెలిపారు. 
కృష్ణదేవరాయుల (ప్రధాన మంత్ర అయిన తిమ్మరుసును రాజ దద్రోహనేరానికి 
అతిని కళ్తూడ బెరికించినారని చరిత్ర చెపుతుంది. 

ఆముక్ష మాల్యద కర్త విల్లి పుత్తూరు వర్ణన చేస్తూ, తలవరుల 
నైతిక ప్రవృత్తిని ఒక చక్కని ఉదాహరణ ద్వారా తెలిపారు, ఆ వూరి వరి 
మళ్లల్లో నీటి కాలువలు (ప్రవహీస్తున్నాయి. అక్కడ తెల్లని బాతులు 
నిద్రిస్తున్నాయి. 'సంధ్యగావించి వస్త్రాలను ఆరవేసి తమ ఇండ్లకు తీసుకుపోవడం 
మరచిపోయినారని, ఆ గుడ్డలను త్రామే వారి ఇండ్లకు చేర్చాలని 


0 


ఆలోచించి, కాలువలోనికి దిగారు. అవి బాతులు గనుక ఎగిరి. 
పోయినాయి. తలవరులు విస్మయం చెందారు. కాపలావారు వస్త్రాలను 
బ్రహ్మణుల ఇండ్లకు తీసుకొవాలని అనుకోలేదు. శిక్షా భీతి వల్ల దొంగతనం, 
ఇతరనేరాలు నిలేధింపబడ్డాయి. 
మ తల బక్షచ్చట గుక్కి బాతువులు కేదారంపు మల్యాంతర 

స్థలి నిద్రిపగ జూచి మారె కాలుషస్సాత ప్రయూత ద్విజా 

వలిపిండే కృత శాటుల స్పవిదదావాసంబు చేర్చంగరే 

వులడిగ్గి న్యెపభాజు వానిగని నవ్వున్మాలి గోప్యాఘముల్‌ 

(ఆ. మ. 1-65) 

ద్వంద్వ యుద్దంలో"! తప్ప మిగిలిన సమయాల్లో ఎవరు ఎవరినైనా 

హత్యచేస్తే హంతకనీ తల నరకడం శిక్ష ఈ రెండు "సిక్లలు విజయనగర 


10. వ్యభిచారనేరానికి బజారులో నిలబెట్టి ఇప్పటికి "గల్ఫ్‌" దేశాల్లో 
స్త్రీలను శిక్షిస్తున్నారు. (ఆంధ్ర జ్యోతి “దినపత్రిక 01-03 - 98 


11 చరిత్ర - సంస్కృతి 1300 - 1600) - పుట - 85 


127 


రాజులు కాలంనాటివని న్యూనిజ్‌ వ్రాతల వల్ల తెలుస్తుంది. శాంధోమ్‌లోని 
పోర్చుగీసు మతబోధకుల వద్ద అమితమైన సంపద వుందని అబద్దం. చెప్పిన 
పోర్చుగీసు సైనికుడు 'పిడిల్లో ' ను రామరాయలు ఏనుగులతో 'త్రొక్కించి 
చంపివేసెను. అంకే అబద్దం చెప్పిన వాళ్లకు ఏనుగులతో తొక్కించడం 
నిక్ష ఈ శిక్ష అమలులో ఉండేదని ' అబుల్‌ “రజాక్‌ ' వ్రాశాడు. భార్య భర్తకు 
సేవచేయాలి. సేవకుడు యజమానిని సేవించాలి. నిమ్న కులాలవారు ఉన్నత 
కులాల వారికి విధేయులై మెలగాలి. ఈ నియమం తప్పితే దండన 
విధింపబడేదని ఆముక్త ఎకృమాల్యద తెలుపుతుంది. 


ఏ యే నేరాలకు!? ఎటువంటి శిక్షలు వేసేవారో ఈ క్రింది వచనంలో 
వివరంగా చెప్పబడింది. " గర్భస్రావంబు చేసిన వాడిని పట్టి లొట్టిపిట్ట 
ముందట వైచి కరిపించియు, గోవునుంద ద్వత్సంబు నుంబెడ పిన్‌. వానీ 
గంభీర కొకరు ద్రోచియు, తనవారి కొక మాటయు, వాడుచు తిరుగు 
వాని ఘృత పాకంబున భవింపజేసియు, నింటి వారి విరి పాటు సేసిన 
కామినిం బట్టి దోషులు బోధించు జల హీన కూపంబులంద్రోచియు, బురుషుని 
మోద కూర్చుండ బెట్టియు, పితృ, మాతృ గురుస్వామి పుత్రాదులం చంపిన 
పాప కర్ముని గుంభీపాకంబున ద్రోచియు గపటుండై, డాంబిక లక్షణంబు 
నడుచు వానిని, జాతి సంకరంబు సేయు వారిని, గొండెంబు, చెప్పిన 
వానిని, మోస పుచ్చిన వారిని చేతులు విరిచి కట్టి కాళ్లు సంకియలిడి ఇనుప 
గడియతో గండ్లను జిదియమోది, నూట యెనిమిది యోజనంబుల వెడల్పున 
గాగిన ఇసుకయున్న స్థలంబున వేసి, మొరలు పెట్టు చుండ, బొరల్చి, 
బొరల్చి, బాధింతురు", అని దగ్గుపల్లి దుగ్గన్న నొచికేతో సౌఖ్యానంలోని' ఈ 
దీర్ణవచనం ద్వారా తెలుస్తుంది" సమకాలీన శిక్షల ప్రభాషం దీని మాద లేక 
పోలేదు. 

అవసాన దశలో శ్రీనాధుడు చెప్పిన " కాశికావిక్వేశీ కలిసే వీరారెడ్డి 
రత్నంబురంబులు యేరాయ డిచ్చు "అను చాటు పథ్యంలో శ్రీనాధుడు 
తాను చేసిన నేరాలకు అనుభవించిన శిక్షలు చిపర తేటగీతిలో పూస 
పర్నానర్తు తెలిపాడు, 


12. చరిత - సంస్కృతి - పుట- 85 


128 


శ్రీనాధుని జీవితమంతా దాదాపు భోగపూరితమైంది. ఒక. ప్రక్క 
రెడ్డిరాజుల సత్కారాలు, మరోవైపు ప్రొడ దేవరాయుల ఆదరాభిమానాలు, 
శ్రీహాధునిలోని అహం అతిశయించింది. రెడ్డి రాజుల కాలంలో శ్రీనాధుడు 
ఒక వెలుగు వెలిగాడు. కాని అతని అవసానదశలో అంధకారమయమయింది. 
అతని జీతం అతడు వడ్డె రాజుల పాలనలో జీవిక కోసం, కొంత భూమిని 
కౌలుకు కీసుకొని, దాని కౌలు, న్సిస్తు చెల్లించ లేక బుణగస్తుడయ్యాడు. 
అందుకు గాను వడ్డెరాజులు ఇతడు అప్పు ర తీర్చ నందుకు పొగడ దండలు 
వేసి, ఎద ఫాద నల్ల బండలు పెట్టారు. వూరి వాకిట నిలిపారు. ఈ క్రింది 
పద్యంలో శెప్ప బడిన నిక్రలు అతనికి విధించనట్లు సాక్ష్యంగా నిలిచాయి. 


సీ|| కవింజు కంఠంబు కౌగిలించెను గదా 
పురకీధి నెదు రెండ పాగడదండ 
ఆంధ్ర నైషధ కర్త యంఘి కదా నిగళయుగము 
వీరభగా రెడ్డి విద్వాంసు ముంజేతి 
వియ్య మందెను కదా వెదురు గొడియ 
సార్వభిముని భుజ స్తంభ 'మెక్కెను గదా 
నగర 'ఫాకిట నుండు నల్ల గుండు 
కృష్ణవేంమ్మ కొని పోయె నింత ఫలము 
బిల బిగాక్షులు తినిపోయె తిలలు పెసలు 


బొడ్డు ప్లాను గొడ్డెరి మోస పోత్రి 
నెట్లు చ్చెంతు టంకంబు లేడునూర్లు 


(శృంగార శ్రీనాధము!3 నవమప్రకరణం) 
"పై పద్యం సాక్ష్య. 


13. శృంగార క్రినాధము - పుట 25 


129 


జార ధర్మాసనము 

ఒక వేశ్యకు,* విటునికి మధ్య వచ్చిన తగాదాలు ధర్మాసనం 
విచారించి తీర్చు చెప్పేది. ఈ విషయం "క్రీడాభిరామం" లో చెప్పబడింది. 

వ మమ్ము నూరక రట్టుసేయుట, ధర్మంబుగా దనుచున్న థూధూర్త 

జటభింజూచి యవ్వటలోకంబు "పోడ నొక్క నినిమిత్తంబన భంగపెట్టు 
టముక్తంబని "నీవు విటధర్మం బెజంగన వాడ వానతీయ వలయ, " ననిన 
గోవిందుడు - 268 
క _ కందర్స శాస్త్ర వేదులు 

నిందుకు షాణ్మాస చింత యేలానెజపన్‌ 

సందేహింపక గొజిగిం 

పందగు నీ జజభిజుట్టు వట్టి రయమునన్‌. 269 
గ॥| ముక్క సోణంబు దాకను జక్కు టొకటి 

బోసి నోరుగ బండ్లూడ బొడుచు టొకటి 

గూబలంటగ జెవిదోయి గోము టొకటి 

లంజె తల్లి యొనర్చు కల్లలకు నిర్త 270 


వేశ్యమాత నిరంతరం ద్రవ్యాన్ని అపేక్షించే ఒక ఫార పిశాచం. 
ఆమెకు నీతి నియమాలు లేవు. పాపపుణ్యాలు లేవు. పాకూపం లోకి 
నింపిన నేరానికి కావ్యాలలో కఠిన శిక్షలు సూచింపబడ్డాయి' వేశ్యమాతకు 
తను చెప్పిన తప్పిదాలకు తలవెం[టు కెల్పి తీయించాలని, నింకా చెవుల్ని 
చేధించాలని, పండ్లూడ కొట్టాలని (క్రీడాభిరామంలో పేర్కొ! బడింది. 


మరణశిక్ష చర్మంబొలచడం, కాళ్తచేతులు నరకడం, ఫొనె గానుగలో 
వేసి చంపడం మొదలైన నేరాలు చేసీన వారికి వేసే శిక్ష "సింహాసన 
ద్వాత్రింశతి"ో తెలుపుతుంది. 





14. ఆం. ప్ర. సాంఘిక - ఆర్థిక చరిత్ర - 1300 - 1600 
15. క్రీడాభిరామం - పుట 1-87-88 - 
16. చరిత్ర - సంస్కృతి - 1300 - 1600 - పుట - 85. 


130 


పన్నులు చెల్లించని వాళ్లకు, అప్పులు తీర్చని వాళ్లను కాళ్లుచేతులు 
బంధించి కొట్టడం, వీధిలో త్రిప్పి అనమానించడం, ఎండలో నిలబెట్టడం, 
గుండెలమోద బండలు పెట్టడం, పట్టకారుతో తొడలను లాగడం, మొదలైన 
శిక్షలు వేసేవారని రుక్మాంగద చరిత్ర చెపుతుంది. 


వెండి, బంగారు నగలు దొంగిలింపబడితే, కంసాలి వారిని పట్టి 
విచారించేవారు. వారి వద్ద దొం౧సొమ్ము ఉందో లేదో తెలుసుకునేవారు. 
సాధారణంగా దొంగలు దొంగిలించిన సొత్తుని కంసాలి వారికి అమ్మేవారని 
"వైజయంతీ విలాసం" చెపుతుంది. బ్రాహ్మణులు ఎంతటినేరం చేసినా 
మరణదండన. లేదు. అయితే వారి సొత్తును స్వాధీనం చేసుకోవడం, 
తొలగించడం, దేశం నుండి బహిష్కరించడం వంటి నిక్షల్ని వీరికి 
విధించేవారు. 


సారంగుతమ్మయ్య రచించిన "వైజయంతి విలాసం " కావ్యంలో 
విప్రనారాయణ వృత్తాంతముంది. విప్రనారాయణపై వ్యభిచార నేరం 
ఆరోపించబడింది. దానికి సభాసదులందరు కలసి తగిన శిక్షను విధించారు. 
* విప్రనారాయణ బ్రాహ్మణుడు కనుక అతని వధ దండన విధింపబడలేదు. 
అతడే ముందు. తల గొరిగించుకున్నందు వల్ల తలవెంట్రుకల్ని తీసివెసే 
సమస్య ఏర్పడలేదు. కనుక అతనికి దేశ బహిష్కరణ, ిక్షవిధింపబడింది. ఆ 
కాలంలోనే వ్యభిచరించిన నేరానికి వధ దండన కూడా అమలులో ఉండేదని 
వైజయంతి విలాసం కావ్యం వల్ల తెలుస్తుంది. (బ్రాహ్మణ హత్య ద్విజుని 
వధించడం నేరమని, ధర్మశాస్తాలు పేర్కొన్నాయి. అందుకే విప్రనారాయణుడు 
వధింపబడలేదు. దేశం నుండి బహిష్కరింపబడ్డాడు. దేశబహిష్కరణ శిక్షల్ని 
కూడా ధర్మశాస్త్రాలు ఉలేభించినాయి. ఏ కావ్యమైనా, పురాణమైనా ధర్మశాస్త్రాల 
వెలుగులోనే (ప్రకాశించాయి. 


ఆ|| ధనము గొనుట యొండె తల గొజగుట యొండె 
వాలయంబ వెడల నడచు టొండె 


17. వైజయంతి విలాసం - సారంగుతమ్మను. 
18. చరిత్ర - సంస్కృతి - పుట 85 


131 


గాని, చంపదగిన కార్యంబు జేసిన 
జంపదగదు విప్రజాతి బతికి, 


ఆ|| ధనము నెరయ లేదు తలమున్నెగొబిగించు 
కున్నవాడు గాక నున్న తలపు 
లుడిగి సీమవెడల నడచుట శాస్త్రోక్త 


ిక్రయితని కల్ల సేమడమను. 
(వై. జా. వి -చతు) 


సురవరం ప్రతాపరెడ్డి గారి ' ఆంధ్రుల సాంఘిక చరిత్ర '* విజయనగర 
సామ్రాజ్య కాలమునాటి శిక్షా విధానాన్ని గురించి తెలుపబడింది. 


"నేరములకు శిక్షలు చాలా ఘోరముగా వుండెను. చిన్న దొంగతనాలు 
చేసిన వారికి ఒక కాలు, ఒక చెయ్యి నరికెడివారు. పెద్ద దొంగతనాలు 
చేసిన వారిని గొంతు (క్రింద కొండి గ్రుచ్చి వ్రేలాడ గట్టి చంపిరి, ఉత్తమ 
కుల స్త్రీలను గాని, కన్నెలను గాని చరచిన వారిని ఉరి కొండిపై చంపిరి. 
రాజగ్రోహము చేసిన పాళెగార్హను బంధించి శూలాలను పొట్టలలో "పొడిచి 
శూలారోపణం చేసెడివారు. చిన్న కులాల వారు నేరం చేసిన సాధారణంగా 
వారిని తలగొట్టుచుండిరి. అపరాధులను కొందరిని ఏనుగుల చే త్రొక్కించిరి. 
కొన్ని అల్బనేరములకు అధికారులు జనుల వీపులపై బండలెత్తి ంచి 
దినమంతయు వంగ బెబ్టడివారు". 


గంగ వంశపు రాజుల ** కాలంలో 11వ శతాబ్ది ఆరంభంలో 
కులపంచాయతీలు, గ్రామ న్యాయ స్తానాలు పోయి ప్రభువు, మండలాధిపతులు, ' 
సామంతులచే నియమించబడిన న్యాయ స్థానాలు, న్యాయవిచాంణలు 
గావించెడవి. నేరనిర్ణయానికి సాక్ష్యం లభించక పోతే 'దివ్యల' ద్వారా నేరం 
నిరూపించేవారు. 
* ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం - పుట 232 
** ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర 1- కంబంపాటి సత్యనారాయణ 
పుట 170, 171 


132 


నాచన సోముని ఉత్తర హరివంశములో దుర్యోధునుని కూతురు 
లక్షణను కృష్ణుని కుమారుడు సాంబుడు అపహరించిన వృత్తాంతము ఉంది, 
సీ "కౌరవాధీశ్వరు కన్యకారత్న్సంబు 

గామించి సాంబుండు గజపురంబు 

సొచ్చిముచ్చిమి సేవ జూచిన నెజగి యా 

రాజువాని గారా గృహమున 

నిగృహీత నింజేయ నెజసినవార్తవే " 

(ఉ. హ. వ. -1-9) 

సాంబుడు లక్షణను అపహరించిన నేరానికిగాను కారాగారా వాసానికి 
గురి అయినాడు. సాంబుడు దుర్యోధునునికి బంధువు గనుక, వధించక , 
చెరసాలలో బంధింపబడ్డాడు. కన్యాపహంణానికి కారాగార వాసం శిక్షగా 
ధర్మశాస్త్రాల ప్రకారం సమర్తనీయాలే. 

నొ థ్‌ 

దొంగతనానికి శిక్ష చిత్రహంస. ఒకరి భార్యను మరొకడు లేవతీసుకొని 
పోయినా, బలవంతంగా సంగ్రహించినా, నేరానికి ఆస్తి జప్తు చేయాలని, 
కన్యను చెరచి పట్టుబడినవానిని చచ్చే వరకు కొట్టాలని కాకతీయులు కాలంనాటి 
" విజ్ఞానేశ్వరీయం” అన్న గ్రంధలో తెలియజేయబడింది. తూకాల్లో, మోసాలు 
చేసే వారికి, పదేసిమాడలు జరిమానా వేయాలని అందులోనే ఉంది. కల్తీ 
మాంసం అమ్మినా, నకిలీ వెండి, . బంగారుమణులు విక్రయించినా, వేయి 
పణాలు జరిమానా వేయాలని వాని చేతులు, చెవులు, ముక్కులు కోయాలని 
కేతన తన "విజ్ఞానేశ్వరీయం" కావ్యంలో తెలిపాడు. 

దొంగతనము, వ్యభిచారము మొ|| లైన నేరాలకు శిక్ష ముక్కు, కోయడం 
అని కొరవి శాసనములో వుంది. ఈ శాసనం (ప్రకారం నేరం చేసింది 
మగవాళెతే వాళ్ల జీవనాధారాలను జప్తు చేయడం వారికి, విధించేశిక్షగా 
కూడా తెలుపబడింది. 
19. శేతన కవి -పుట -13 నుండి 23" విజ్ఞానేశ్వరీయం (8 యాజ్ఞ 

వల్క్యస్కృతికి ఆంధ్రానువాదం. 
20. Inseriptions in A. P.- Warangal’ 


133 


వాల్మీకిచరిత్రము 


రఘునాధ భూపాలుడు రచించిన వాల్మీకి చరిత్రంలోని ద్వితీయాశ్వసం 
ఎంతో ఉజ్వలం. ఈ ఆశ్వాసంలో ఒక కిరాతకుని వృత్తాంతం చిత్రింపబడింది. 
కిరాతకుడు నిజంగానే కిరాతకుడే! వాడికి రెండో పని తెలియదు. ' దారి 
దోపిడి, హత్యలు, హింసించడాలు వాడి నిత్య కృత్యాలు. ఒకనాడు - 
సందర్భవాత్తుగా 'ఒక మునుల బృందం ఆ భయంకర ఆరణ్య మార్గం 
గుండా ప్రయాణించడం జరిగింది. కిరాతకుడు అజ్ఞాని. అవిద్య ఆవేశం 
వాడి ప్రకృతి. వానిలో అజ్ఞానం ఉంది కనుకే బాటసారులకు, మునులకు 
తేడా తెలియలేదు. మునుల వద్ద కూడ, ఎంతో కొంత సొమ్ము ఉంటుందని 
వాడు భావించాడు, వారిని రకరకాలుగా హింసించాడు, అవమానించాడు, 
మునుల వద్ద ఏమి లభించ లేదు. నిరాశపడ్డాడు. ఉగ్రుడైనాడు. దూషించాడు. 


మునులు కిరాతునిలోని అమాయకత్వము అజ్ఞానము గుర్తించారు. " 
' వానికి గుణపాఠం నేర్పించాలని సంకల్పించారు. ఇక్కడ మునుల జొదార్యం 
మహోన్నత మానవత్వ దృక్పధం రెక్కలు విప్పింది కిరాతునిచే అవమానింప 
బడిన మునులు మహాత్తర దైవిక అతీంద్రియ శక్తి సంపన్నులు. వారు 
తలంచుకుం'కే కిరాతుని జీవితం ఒక క్షణం కాలంలో భస్మీభుతం. అయితే 
మునులు కిరాతుని అజ్ఞానాన్ని అంచనా వేశారు కనుకే కిరాతున్ని క్షమించేందుకు 
సంస్కరించేందుకు ఒక అవకాశాన్ని కల్పించారు. 


మునులు శాపాన్ని విధించగల సమర్గులే అయినప్పటికి వారిలో 
మానవతా పరిమళం గుభాలిస్తున్నందు వల్లే కిరాతునికి ఒక: అవకాశాన్ని 
కల్పించారు, కిరాతుడు భార్యాబిడ్డల దగ్గరకు. వెళ్లడం తన పాపంలో భాగం 
పంచుకుంటున్నారో లేదో అడిగా తెలును కోవడం, అతని పాపంలో తమకేమి 
సంబందంలేదని వారు చెప్పడం, కిరాతకుడు ఖిన్నుడు కావడం, మునుల 
దగ్గరికి రావడం, తన తప్పిదాన్ని అంగీకరించడం తరుణోపాయానికై 
మునులను ఆశ్రయించడం, వాల్మీకి చరిత్ర 'లోని ఒక అనాగరిక ఆటవిక 
అజ్ఞాన బోయవాని వృత్తాంతం. 


ధర్మశాస్తాల్లో నేరాలకు తగిన శిక్షలు సూచింపబడ్డాయి. కొన్ని 
సందర్భాల్లో నేరాలకు (ప్రాయక్సిత్తాలు పేర్కొన బడ్డాయి. నేరస్తున్ని 


134 


సంస్కరించడం అనేది కూడా ఆనాటి, ధర్మశాస్తాలలో తెలుపబడింది. 
మునులు బోయవానికి శాపాన్ని ఇవ్వకుండా అమాయకత్వాన్ని అజ్ఞానతిమిరాన్ని 
రూపుమాపి అతనికి ఒక పవిత్ర జీవితానికి వీలు కల్పించారు. అదే 
రామనామస్మరణ. ఎన్ని పాపాలు చేసినా తన తప్పు తాను తెలుసుకొని 
' దైవధ్యానంలో నిమగ్నమై ఇహలోక జీవిత సౌఖ్యాలకు స్వస్తిపలికి సమాధి 
నిష్టుడై బోయవాడు తరించాడు. 

సంస్కరణ సమాజాభివృద్దికి ఒక ఉత్తమ సాధనం నాడు - నేడు 
ధర్మ శాస్త్రాలు అత్యాధునిక న్యాయ శాస్త్రాలు కూడా దోమల్ని సంన్కరించడానికి 
యత్నిస్తున్నాయి. మనిషి స్వేచ్చాజీవి తెలిసో తెలియకో తప్పు చేయవచ్చు 
తప్పు చేస్తే దండన కొన్ని కొన్ని సందర్చాలలో సంస్కరణ. (వినాబోభావే, 
"జయ ప్రకాష్‌నారాయణ వారివద్ద నుంచి ఈ నాటి వరకు దోషుల్ని 
సంస్కరించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నవి) అయితే వాల్మికి 
చరిత్రలో శాపాన్ని విధించగల మునులైనప్పుటికి వారు అతన్ని 
సంస్కరించడానికే యత్నించారు. ఇది ఆనాటి నేపధ్యంలో పరిణామం. 
ఈనాడు ఆ ప్రయత్నమే జరుగుతూ ఉంది. 


క్ర!! నిలునిలువుడు మోచేతం 
గల సొమ్ముల నెల్లనిచ్చి గదలుడు నాతో 
జల పట్టిన మిము నందజ 
బంలుచట్టుల మోదనుతికి పార౧వైతున్‌ 
(వా. చ. -ద్వి. అ. -98) 


సీ! ' జడల చుట్ట కుదిర్చి మెడల పై మోచేత 
గుప్పు గుప్పున సారె గుమికి గుమికి 
కక్టపాలలు చించి రక్షకేలను ముంచి 
జడియంగ మొగముల జల్రి చల్లి 
సలిలంబు గళగళ తల మాదటం బోసి 


135 


బుజ్జకాయల నెత్తి పొడిచి పొడిచి 
కడవ సంబుల రెమ్మి పెడమర్లు గాజుట్టి 
కునువొన నడివీపు గొట్టి కొట్టి 
యిట్లు బాదించి శోధించి యెండు నొక్క 
పచ్చ పైకంబు గాన కప్పచ్చి బోయ 
నేటి తెరవాటు పసలేక దాటి పోయె 
ననుచు వెసవారి పిసమాని యవలికేగి. 
(వా. చ. ద్వీ. అ - 100) 


గీ! తాపసుల మమ్ము బసుల చందమున గొట్టి 
జేతు లెట్లాడ నిది యేమి చేటునీకు 
బాతకుడుగాగ నెన్నాళ్లు (బతికి దీవు 
త బేసిరే యూరి ! కిరాత నిన్ను. 
(వా. చ. ధీ. శా. 1036) 
సాంఘిక జీవితం నిజానికి పలు అనుభవాల సంపుటి. కథా గతితో 
పాటు, పడుగు పేకలా అల్లుకు పోయిన రకంకాల అనుభవాల పుస్తకం 
కావ్యం. కావ్యాలలో విక్షాస్టృతికి సంబంధించిన సందర్భాలు ఎన్నాచోటు 
చేసుకున్నాయి. నేరాలు వాటికి విధించబడిన శిక్షల్ని తెలియ జేసే ధర్మశాస్త్రాలు, 
(గ్రంథాలు వెలుగు లోనికి వచ్చాయి. మనుస్మృతి, యాజ్ఞవల్క్య్యస్మృతి, 
నారదస్మృతి, పరాశరస్మృతి, శుక్రనీతి, గ గౌతమనీతి, కణికనీతి మొ!! గ్రంథాలు, 
ిక్షాస్టృ్రతి తీరు తెన్నుల్ని సువ్యక్తం చేసాయి. 


నేడు రాజ్యాంగము, న్యాయస్తానాలు, నేరాలకు తగిన శిక్షల్ని 
సూచిస్తున్నాయి. ధర్మ శాస్త్రాలు దండనీతిని సూటిగా స్పష్టంగా వ్యక్తీకరించాయి. 
కావ్యాలలో శిక్షాస్మృతి ఘట్ట విషయాలు సూటిగా కాక కళాత్మకంగా రమ్యంగా, 
హస్యంగా చిత్రీకరింపబడ్డాయి. అందుకే కావ్యాలు "కాంతా సమ్మితమ" ని 
పెద్దలు వాక్రుచ్చినారు. ఈ కావ్యాలు సాంఘిక నేరాన్ని నిరోధించడంలో 


136 


గణనీయమైన పాత్ర వహించాయి. మానవాళికి మంచిని చెపుతూ, 
చెడునరికట్టుందుకు కావ్యాలు నాటినుంచి నేటి వరకు జ్వలిస్తునే ఉన్నాయి. 


ఇంతకు ముందే చెప్పినట్టు కావ్యాలలో పాండు రంగమహత్యము 
కావ్యం భక్తిరస ప్రధానమైంది. అటువంటి ఆధ్యాత్మిక (గంధము లో కూడ 
శిక్షాస్మృతి విషయాలు చోటు చేసుకున్నాయంటొ, .వీటి ప్రాబల్యం ఎంతటిదో 
తెలుస్తుంది. ఇంకా కవికర్ణసాయనములో అధికంగాను ఆముక్త మాల్యాదలో 
అత్యధికంగాను తదితర ప్రబంధ సాహిత్యంలో సాధారణంగా ఈ శిక్షాస్మృతి 
విషయాలు చేదు మాత్రలు వంటివి. అవి తాత్కాలికంగా చేదే కాని శరీర 
ఆరోగ్యరిత్యా వాటి అవసరం ఎంతైనా ఉంది. 


కావ్యాలలో పేర్కొనబడిన శిక్షాస్మృతి విషయాలు మానవ జీవితానికి 
వెలుగుబాటలు. ఉన్నత ఉదాత్త మహోన్నత మానవత్వ విలువలకు తెరచిన 
పుస్తకాలు. ఈ అధ్యాయంలో పరిశీలింపబడిన కావ్యాలలో నేరాలు వాటికి 
విధించే శిక్రలు తీరు తెన్నులు మనోజ్ఞంగా ధ్వనింపబడ్డాయి. (ప్రాచీన 
కావ్యాలలోని శాప వృత్తాంతాలు కూడ ఒక రకమైన శిక్షలే. కావ్యసాహిత్యంలో 
శాప ఇతివృత్తాలు మనకెన్నో కన్పిస్తాయి. ప్రాచీన కాలంలో బుషులు, 
మహాజ్ఞానులు తత్త్వసంపన్నులు, అధ్యయన బలంతో వెలిగిన ఆచార్యులు 
సదాచార సంపన్నులు పరమ ధార్మికులు న్యాయ నిరతులు శాపాల్ని 
విధించడంలో ప్రముఖ పాత్ర వహించారు. పురాణేతిహన, కావ్య సాహిత్యాలలో, 
దీనికి సంబంధించిన ఎన్నో ఘట్టాలు సన్ని వేశాలు, సాక్ష్యాలుగా నిలిచి 
వున్నాయి. ఇలా కావ్యాలు, శిక్షాస్మృతి విధానాలకు చక్కని భాష్యాలు, 
(ప్రజాజీవితాలను మహోన్నతంగా  సంస్కరించడానికి ఉపకరించిన కాంతి 


ధారలు. 


L37 


ళా 


చారిత్రక కావ్యాలు - సిక్షాస్టృతి 

ఆంధ్ర సాహిత్యంలో చారిత్రక కావ్యాలు తక్కువే ఉన్న వాటిలో 
కూడా చారిత్రకాంశాలు మరుగున పడిపోయిన కల్పన ఎక్కువగా చోటు 
చేసుకొన్నట్లు గమనించవచ్చు. భారతీయ సమాజంలో అందులో భాగమైన 
ఆంధ్రప్రకృతిలో చారిత్రక వాస్తవాలు పట్ట పట్టింపు తక్కువే అన్న వాస్త వానికి 
ఇది నిదర్శనం. కొంత వరకు చారీశ్రక స్పృహ వికసించిన అధునిక 
యుగంలో కూడా చారిత్రక కావ్యాలు వ్రేళ్రమాద లెక్కించదగినవిగానే వెలుగు 
చూడటం వోషం. ఇక ప్రాచీన ఆంధ్రసాహిత్యంలో విక్రమార్క చరిత్ర, 
సింహాసన ద్వాత్రంశతి భోజరాజీయం, సారంగధర చరిత్ర, కృష్ణరాయ 
విజయం వంటి చారిత్రక కావ్యాలు పరిమితంగానే కానవస్తున్నాయి. చారిత్రక 
కావ్యాలుగా గుర్తింపు పొందుతున్న సై కావ్యాలలో చాలా వరకు కవులు 
కావ్యకల్చ్పనాశిల్ప సౌందర్యానికి ఇచ్చినంత ప్రాముఖ్యం చారిత్ర వాస్తవ 
ఘటనలతో, సంఘటనలో ఇచ్చినట్టు కనబడుతుంది. అలౌకిక అతిమానుష 
పౌరాణిక భావ స్పర్శలో చారిత్రక వ్యక్తులు వీఠ శృంగార అద్భుత శక్తుల 
చిత్రణకే కవులు అంకితమైన విషయం గుర్తించవలసిన అంశం. అందువల్లనే 
కాబోలు - చార్తిత్రక కావ్యాలలో కూడా భారతీయ శిక్షాస్టృతిరీతుల యధార్థ 
చిత్రణ అంతగా కన్పించదు. 

కుమారధూర్హటి 1 కృష్ణరాయ విజయం " ,అను కావ్యాన్ని 17వ' 
శతాబ్దములో చివరి భాగంలో రచించాడు. కృష్ణ్ణూయల కొలువులో పాశ్చాత్యులకు 
(ప్రవేశం లభించింది. అప్పటికే మహమ్మదీయ పాలన స్టిరపడిపోయింది, 
విదేశీపరిచయం వల్ల భారతీయ శిక్లాస్మృతిలో విన్నూత పరిమాణాలు చోటు 
చేసుకొన్న విషయం విదితమే. అయితే కృష్ణరాయ విజయంలో రాయల వీర. 
విహారాలు శృంగార విలాసాలు వర్ణింపబడినంత శ్రద్ధగా అతని పాలనావిధానం 
చిత్రింపబడలేదు. కృష్ణరాయలే స్వయంగా మారు వేషాలలో నగర సంచారం 
చేస్తూ, వివిధ నేరాల కారణాలను నేరస్తులకు గుర్తించి నిక్షించే వాడని 
రాయవాచకం తదితర చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కృష్ణరాయ 
విజయం కావ్యంలో కూడా ఆ (ప్రస్తావనుంది. కాని మచ్చుకైనా నేరం శిక్ష 
అనే విషయం మాత్రం ఈ కావ్యంలో కన్పించదు. కావ్యరచనా (ప్రణాళికలో 


138 


భాగంగా కృష్ణరాయలు పట్టాభిషిక్తుడు కాగానే అప్పాజీ రాజనీతి ఉపదేశిస్తాడు. 
అదిలాంచనప్రాయంగా మాత్రమే ఉంది, గతానుకంగా చెప్పినట్టు గానే 
సామదాన, భేద, దండ, మాయ ఉపేక్ష ఇంద్రజాలం అనే సప్తోపాయాలు 

రాజుకుండాలని అప్పాజీ ద్వారా చెప్పిస్తాడు. వ్యసనాలెటువంటివో 
మరొకమాటలో వివరిస్తాడు. అందులో స్త్ర, జూదం, పానం, వేట వంటి 
మామూలు వ్యసనాలతొపాటు తిట్టుటం, సేతువును దండించదలచుట 
(2 - 54) రూడా ఒక వ్యసనమే అని తెలుస్తుంది. అంటే తిట్టడం అనే 
నేరస్తునికి దండన అనే శిక్ష ఎక్కువ అని రాయలు నాడు నిపుణులు 
భావించినట్టు గుర్తింపవచ్చును. కృష్ణరాయ విజయంలోగీ నేరం - శిక్ష గురించి 
(పత్యక్రతారాణం ఇంత కంటే కన్పించదు, అయితే వసంత బుతువర్షన 
సందర్భంగా పరోక్షంగా మరొక విషయం తెలుస్తుంది. 


..మత్తిల వీరలియ్యెడల మమ్ము గణింపక మానినీ మనో 

విత్తములన్‌ హరించెదరు వేగమె పాంథులు శిక్ష సేతుమౌ 

విత్తరినంచు చిత్త జూని భృత్యులు తత్తరపాటు మిరగా 

నెత్తిన బెత్తులట్టు తగెనెంతము చక్కని పూర్వదీవియల్‌ 

(4-44) 

ఉద్యానపనంలో పూలతేగలన్నీ వసంతంలో చిగురించి పెకి ప్రాకి 
ఉన్నాయి. ఆ విషయాన్ని, లేదా ఆ దృశ్యాన్ని కవి ఊవాలో అలంకరింపబడింది. 
ఆ ఊహా ఆనాటి శిక్షాస్కృతిని అసంకల్పితంగా మనముందుంచుతున్నది. 
పరులవిత్తం "(ధనాన్ని ) దొంగిలించి వారికి బెత్తాలతో కొట్టి సికించేదండన 
'పై ఉత్తేక్షలో నిక్షిప్తమై ఉంది. 


రాయవాచకంలోకి తురుష్కరాజ్యంలోని దండనీతి విధానం 
"పేర్కొనబడింది. నేరస్తుని నిట్టనిలువుగా తెగవేసేవారు. రంపంతో మనుమ్యలను 





A. కృష్ణరాయ విజయం - పుట -95 


B. రాయవాచకం _ పుటలు 38, 39,40. 


139 


"సేవారు. దోషుల్ని గోనెసంచుల్లో పడేసి సంచి మూతిని గట్టిగా కట్టి 
వ. గుదిమలతో కొట్టి జాధించేవారు; రెండుతులాల బరువు గల రాళ్ళు 
కాళ్లకు కట్టి పాడుబడిన గోడలకు ఇరువైపులా నేరస్తుని 


దిగవేసేవారు. దోషల్ని కాలు, చేయి, చెవులు, నాలుకను ఛేదించేవారు. 
కొన్ని నేరాలకు విచిత్రమైన శిక్షలు విధింపబడేవి. నేరం చేసినవానిని ఏనుగు 
కాలుకు ట్టి దొర్లించేవారు. కాశీవిశ్వనాధనామ న్యాయస్తానాపతివారి "రాయ 
వాచకం "లో తురుష్క రాజ్యంలోని భయంకం శిక్షలు వెల్లడి చేయబడినది. 
అదే కావ్యంలోని ఈ (క్రింది వచనం గమ నార్హమైనది. 


అహమ్మదాబాదు, గోలకొండల వృత్తాంతము 
పరదేశీయుల శోదనము 


"కొత్రవాలు అనే తలారికి ఆముద (శిఖా ) జాట పట్టణములో 
సంచరింపవలయును. కోటలో వుండేది నాతెల్ల తిరిగి తమ శమకు వచ్చేటప్పుడు 
మొదట పారు బతన గాని శిఖా చేతికిచ్చి శిఖా వేయించుకొని కొత్తవాలు 
అనే తలారిని జూసి కోటవాళిళ్లకు వచ్చి వాకిటలోనున్న ఆముద్ర జూపిన 
తర్వాత అంప్పుదారు. అటువంటి దుర్దటనకులనన్నిన్ని నెర్లౌక గడిచి దినాటం 
ముందురు. 


తురుష్కరాజ్యాంలో దండన విధానం దినమొక్కంటికి ఆజ్ఞలు జేసే 
దిన్ని నడిమికి తిగవేశే దిన్ని రంపాన మనుష్యుల గోసేదిన్ని. గోనెలో 
మనుష్యులను ' వేసిగట్టి యినుప గుదిమలు గొట్టి దిన్ని చౌలకు శంగాణీ 
కావల నారుల తగిలించే దిన్ని, రెండు తులాల బరువుగల రాళ్లు కాళ్లకు 
గట్టి ' పాడు గోడలకు యిరుగదల దిశవేశే దిన్ని, మూట కట్టుగా రట్టి 
ఎండలో దొర్లిచె దిన్ని, "కాలుచేయి, కర్న, నాశిక, చేదనం చేసెదిన్ని ఇదిగాక 
శమమణి గాన్షకు అనేక విధముగా భాధలు చేసేదిన్ని, ఏనుగు కాల్లకు కట్టి 
దొర్తించే దిన్ని యీరీతిగా అనేక విధములుగా చూడభీకరమైన హధలకు 
వెరచి నగరికి పైకం ఇస్తే ప్రాణాలతో విడుతురు. " 


జక్కన కవి 15 వ శ|| రచించిన "విక్రమార్క చరిత్రము” ఓక చారిత్రక 
కావ్యమే. ఇందులో "విక్రమార్క మహారాజు చారిత్రక పురుషుడే కాని, 


140 


అతిలోక మహిమోపేతుడు. ఈయన సాహసౌదార్య పరా(క్రమాది 
గుణస్పోరకములగు కథలనేకము అందు వర్ణిత ములు" అని 
డా|| పల్లా దుర్గయ్య గారు కావ్య పీఠికలో అన్నారు. ఈ మాటలు మన కవుల 
చారిత్రక వాస్తవ విముఖత్వాన్ని మరొక మారు వెల్లడిస్తున్నాయి. మధ్యము 
గల ('ప్రబంధమార్తానికి మార్గదర్శకంగా రచింపబడిన విక్రమార్మ చరిత్రలో 
జక్కన తల కవిత్వపు చక్కదనం పురివిప్పిలాస్యం చేయటానికి యత్నం 
చేశాడు. కాని విక్రమార్క చరిత్ర చారిత్రక విషయాలు చెప్పడానికి కాదు. 
అందువల్ల విక్రమార్క చరిత్రలో కూడా శాపాలు, అనుగ్రహాలు, అమరలోక 
సందర్శనలు, కాళీమాతా సాక్షాత్యారాలు వంటి పౌరాణికములు ఎక్కువగా 
కనిపిస్తాయి. విక్రమార్కుని పాలనలో నేర విధానం - వాటిని అమలుపరిచే 
నీకా విధానం వంటి విషయాలు అంతగా ప్రస్తావనకు రాలేదు. కాని తరచి 
చూడగా కథా సంఘటనల వల్ల నేరం శిక్షలకు సంబంధించిన అంశాలు 
గ్రహించవచ్చు. 

ఉగ్రశవసుడనే ముని తపస్సు భగ్నం చేయటానికై కమలావతి అనే 
అప్పర నిముక్తురాలవుతుంది. ఆమె తపోవిఘ్నంబు గావింపబూనిన దోషంబున 
ఆమె శాపానికి గురియైంది. రాక్షసుని కశాఘాతాలచే వ్యధ అనుభవిస్తూ 
అడవుల్లో సంచరించటమే ఆమెకు శిక్ష తర్వాత అనుగ్రహించిన . ముని 
రాబోవుకాలంలో విక్రమార్కుని వల్ల శాపం ఉపశమిస్తుందనీ అభయమిస్తాడు. 
మ విన జూదరి కొజిగాని చేష్టల దపోవిఘ్నబుగావింపంబూ 

నిన దోషంబున భీషణాసురకశాపవ్యధా 

జనితా క్రోశరవంబులోడ మధురాసాసామాప్య బిల్వాటవీ 

వనికాసీమ (పతిక్షపంబు తరణిన్‌ వర్తింపు దీనాస్యవై. 

(విక్ర. చ. - ద్వి - 252) 

మరొక. కథలో నందుడను రాజు అతని భార్య భానుమతి. రాజు 
తన భార్య చిత్రపటాన్ని చిత్రకారునిచే .చిత్రింప జేస్తాడు. చిత్రకారుడా 
చిత్రాన్ని రాజ గురువు శారదానందునికి చూపిస్తాడు. రాణి తొడమీద 
మచ్చను చిత్రకారునిచే దిద్దించి పంపుతాడు. ఆ సంగతి. తెలిసిన రాజు 


141 


ఉగ్రుడౌతాడు. రాణి తొడమిద మచ్చ .ఉన్న విషయం రాజగురువుకెట్లు 
తెలిసిందని రాజు అనుమానం. రాజ గురువును అంతఃపురద్రోహిగా శంకించి 
నేరారోపణ చేసి, ఆ అఘమయాత్ముని ఘోర విధిన్‌ వధించిరమ్మని దండన 
విధిస్తాడు. వ 


చ| . అనితల పోసినందవిభుడప్ప బహుశ్రుతబిల్వంబంచి మ 

మ్యనఘ చరత్రు తోడహృదయ వ్యథమెల్ల నెబింగజెప్పిచ 

య్యననరొనిపోయి మఘమాత్మునిఘోరవిధిన్‌ వధించిర 

మ్మనవుడు బూరుషార్హముగ నవ్విభుతోడ బహుశ్రుతుండన్‌ 

(విక్ర -3-62) 

అందుకు మంత్రి "ఎంత పాపాత్ముడైన మహీసురుండు హింస కర్షుడు 
గాడు" (3-64) అని సలహా ఇస్తాడు. అయితే ఇది రాజు గారి అరతపుక 
మర్యాదకు సంబంధించిన విషయం గాబట్టి రాజు లోక మర్యాదను పాటించాడు. 
ఆజ్యంపోసిన అగ్నిలాగా మండిపడి మరణ దండన ఉపసంహరించాడు. 
కాని మంత్రి, రాజు గురువును నిర్లోషిగా గుర్తించి, దాచియుంచి చంపించానని 
రాజుతో అబద్దం చెప్పాడు. తర్వాతి కాలంలో దుర్మార్గుడైన తన కుమారుడు 
కృతాఘ్ప తా “డోషంతో భల్లూకం వల్ల శపింప. బడినపుడు రాజ గురువు 
చేసిన ఉపకారంలో నిజం తెలుసుకుంటాడు రాజు. రాజు ధర్మానికి న్యాయానికి 
ప్రతినిధి, రాజే నేరం చేస్తె తన్ను తాను శిక్షించుకోవాలని ధర్మశాస్త్రాలు 
"పేర్కొంటున్నాయి. “పై ఘట్టంలో రాజ గురువు పరిగణింపబడినాడు, చట్టం 
ముందు అందరు సమానులె. ఇక్కడ రాజు, రాజగురువు అనే తేడా లేదు, 
చేసిన నేరానికి రాజైనా, రాజగురువైనా, రాణియైనా శిక్షార్లులు. అందుకే 
నందుడు తన గురువును కూడా వధించటానికి సిద్దపడ్డాడు. 


మరొక కథలో దేవదత్తుడనే రాజపురోహితుడు ఒకనాడు రాజకుమారుని 
అపహరిస్తాడు. రాజనందనుని అభరణాలు అమ్ముతూ పట్టుబడతాడు. సభలోని 
జనులంతా "కరు దండితుం జేసిన గాక యీచెడుగు చేసిన సేత 
సహింపవచ్చునె " అని ముక్త కంఠంతో సలహా ఇస్తారు. 


142 


ఉ|| భూసుర ముఖ్యుడిట్లనిమె భూషణ సంగ్రహాణాభిలాపినై 
మాసురవృత్తి బూని భవదాత్మజు జెప్పగ రాని చేతనే 
జేసితి నావుడున్‌ సభవ శేషజనమ్ములు (గూరు ధండితుం 
జేసిన గాక యీ చెడుగు చేసిన సేత సహించ వచ్చునే 
(విక్ర -పంచ - 116) 
అతనిని శిక్షించాలని కొలువు వెలుపలికి ఈడ్చుకుని పోతున్న 
తరుణంలో విక్రమార్కుడు, ఆపి, ఆ పురోహితుడు గతంలో తనకు ఉపకారం 
చేశాడు కాబట్టి అతడు చేసింది ఎంతటి అపకారం అయినా, నేరం అయినా 
క్షమించానని తాను అయితే తాను క్షమించినా, ఇటువంటి " మహాపాపికి 
నెన్ని జన్మంబుల బాయునోకో క్రిమికీట జన్మముల్‌ "అని కర్మ సిద్దాంతాన్ని 
ఆశ్రయిస్తాడు. కర్మఫలం అనుభవింపకు తీరదీనే భారతీయ తాత్త్విక దృక్పథం 
ఆధునిక యుగంలో సైతం గుర్తింపబడుతూ ఉందికదా! 
ఉ| ఆపద చక్కబెట్టి తనమక్కజ వెల్లమని దిర్సిమ మ్య 
బా పయినట్టి కార్యముల పట్టిన నిర్వహాణం బోనర్చగా 
నోసితనున్ఫరించినబు ధోత్తమాప్పరికించి నమ్మహా 
పాపికి నెన్ని జన్మముల బాయునొకో క్రిమికీట జన్మముల్‌ 
. (విక్ర - 5- 152) 
విక్రమార్క చరిత్రలో ధనుగుప్తని కథ ఉంది. అతడు కంచిలో 
ధనవంతుడైన శ్రీ గుప్తుని అల్లుడు, భార్య రాగ తరంగిణిని వంచించి ఆమె 
ఆభరణాలు దోచుకొని దుర్వ్యసనాలకు వెచ్చిస్తాడు. తర్వాత కూడా భార్యను 
చంపి నగలు దోచుకోబోతాడు. వాని దుర్మార్గం చూచిన మామ వానికి 
శిక్షగా కంచివెడలంచె గిన్మతో అల్లునిన్‌ 


మ. వనితారత్నము వాని కార్యములకోన్‌ పోపోవతచ్చోటికిం 
ని శ్రీ గుప్తుడు తాను బాంధవులు నాశ్చర్యంబు రెట్టింపగా 


143 


ధన గుప్తుండా తరింపబూనిన మహ హాదౌర్యంబు సర్వంబు గాం 
చిని జేచ్చం జను మంచు గంచి .వెడలించెం గిన్మతో నల్లునిన్‌ 
(విక్ర -7- 130) 


అంటి ఇది కూడా వ్యవస్టీకృతము, నిర్దుష్టము అయిన విధానం 
కాదు మామగారు అల్లుని నేరాలు చూచి తనకు ee వేసిన శిక్ష మాత్రమే. 


పై కథలో భర్త భార్యను వంచిస్తే - మరొక కథలో భార్య భర్తను 
మోసగిస్తుంది. విక్రమసింహపురానికి (పతాపమకుటుడు రాజు. అతని కుమార్తె 
విలాసవతి ఆమె సార్హకనామధేయ. పాటలీ పుత్ర రాజ పుత్రుడు నుధర్మునితో 
ఆమెకు పెండి జరిగింది. భర్తతో కలిసి పుట్టింట ఉంటూ ఒకనాడు చెలులతో 
"పెన్నా తీరంలో విహరిస్తున్న విప్రయువకుని “చూనింది. వాని రూవ సౌందర్యానికి 
ముగ్గురాలై మనసిచ్చింది. చెలి సాయంతో వానినొక యింటికి రావించి 
రాత్రివేళ భర్తను వంచించి ఉపపతితో రతి. కక్రీడకై వెల్లింది. ఆ వేళకు 
పాముకాటుతో వాడు మరణించాడు. మోహంతీరని రాకుమారి ఆ శవాన్ని 
కౌగిలించుకుంది. ఆ సమయానికొక భూతం శవంలో చేరింది విప్రుడు 
(బ్రతికాడన్న ఆనందంతో ఆమె వాని పరిరంభణచుంబనములు పైబడి 
సేయసాగింది. అంతలో ఆ భూతం అ యువకుని శవాన్ని ఆవహించి 
వుండి ఆమె ముక్కుకొరికి శవాన్ని వదిలి వెల్లింది. శవం నోటిలో తెగి 
నిలిచిపోయింది. ముక్కు తెగిన చుప్పనాతిలా ఆమె ఇల్లుచేరి భర్త తన 
ముక్కు కొరికాడని నేరం మోపింది. రాజు అల్లుడు నేరం చేశాడని నమ్మి 
వానికి మరణ శిక్ష విధించాడు. 


క॥ _ విని భూవరు డచ్చోటికిస జని మంతముజూచి రోషసంతప్ప్ర డై 
తన యల్లుని గని నిర్భమ, జనులకు నొప్పించి యపుడు చంపగబనిచెన్‌ 
(విక్ర. మా. -7- 162) 


వధ్యశిల వద్ద అతనిని hss దగ్గరున్న ఒక ముని 
వచ్చి “నేరము లేక చంపందగునే యిది ధర్మముగాదు "అని వారిస్తాడు. 


144 


ఉ|| వారలు నా సుధర్మవిభువధ్యశిలాస్టితు జేసి, ఘోరదు 
ర్వార కుఠారధారననివారణ వ్రేమగ నుత్సహించినం 
జేరువ నున్నదివ్యముని చిత్తమునందు గల పావిధేయుడై 


నేరము లేక చంపందగునే యిది ధర్మము గాదు నావుడున్‌ 
(విక్ర -7-163) 


ఆరెకులావిషయం రాజు కెరింగిస్తారు. రాజు విషయం పరిశీలించి 
తన కుమార్తె దోషి అని గ్రహిస్తాడు. కోపంతో " ఈ కులటకు శిక్ష మెయ్యది 
"మొక్కో అని విచారించి చివరికి అతడు" వీరల వధియింపగాదని - పురంబున 
నుండనీక." అని బహిష్కార శిక్ష విధిస్తాడు. 


చ| తెలిసిమహోగ్రుడైకి నుక దేజిడు చూపుల గూతు జూచియీ 
కులటకు శిక్ష యెయ్యెదియొకోయను చుందలపోసిమాడువా 
రలవధియింపగాదని పురంబున నుండగ నీక తొలి మా 
వలలొక చోట నల్లుని. వివాహము చేసేరమా సమగ్రతన్‌ 
(విక్ర -7-166) 


ఈ కథలో నేరం - శిక్ష అనే పదాల ప్రయోగం గమనించవచ్చు. 
“నేరస్తులు స్త్రీలైతే శిక్ష కొంత తక్కువగా ఉన్న విషయం కూడా గుర్తించవచ్చు. 
ఈ కాలంలోనే చేమకూర వేంకట కవి గారిచే విరచితమైన (మరొక 
సారంగధర చరిత్రలో కూడా చారిత్రక వాస్తవ విషయాలు చాలా వరకు 
మరుగున పడిపోయాయి. పాఠ లౌకికమైన ధార్మిక దృష్టితోనే కావ్యరచన 
సాగింది. తెలుగు వారికి సారంగధరుని ఇతి వృత్తం కరతలామలకమే 
చేమకూర వేంకట కవి సారంగధర చరిత్రలో?! నిక్షాస్టృతి ఏ విధంగా 
దర్శనమిస్తుందో చూస్తే కొన్ని విషయాలు అవగతమవుతాయి. తన కోర్కెను 
తిరస్కరించిన సారంగధరుని పై చిత్రాంగి నేరం మోపుతుంది. 
(2- 228) 





21. చే.వెంకవి - సారంగధర చరిత్ర - పుట 117, 118. 


145 


శా! ఓరీ నాపతి లేని చోభయము లేకొక్కింత శుద్దాంత మొ 
మ్యారం చేరడ జోచ్చినన్ను గని కామాంధుడవై 
(పేలెదీ, వారాజన్యు పొమ్ము ప్రాయకు నా ప్రాణంబబు 
మ్మురకేయీరీతిన్‌ పినతల్లిజ్ఞబ్లిన ఖలుండిచ్చాగలండే మహిన్‌ 
సాచ (2-228) 
ఆమె మాటలు విశ్వసించిన రాజు కొడుకు చేసిన నేరానికి శిక్షగా 
అతనిని "తునుమాడుడు" (2 - 237) 
క నిను మానము గోను హీనుని 
ననుమానము యాని సూసుడను మోహముచే 
తను మానక తును మాడుదు 
వినుము మణుమాత్ర మధ్య వెడవీడ్కొనుము (2- 237) 


అని అంటాడు. అయితే తన ఆజ్ఞ చివరి మాటగా కాకుండా, రాజు 
సభలో విచారణ జరిపిస్తాడు న్యాయ కోవిదుల్ని, అమాత్యుల్ని సమావేశపరచి, 
విషయం తెలిపి, వారి సలహా అడుగుతాడు. (2-239) ఒక మంత్రి పిన 
తల్లిపై అత్యాచారం చేసిన వానికి మరణశిక్ష వేయవలసిందే, అని అంటాడు.' 
(2-243 )కాని, పలువురు మంత్రులు అందుకు వ్యతిరేకిస్తారు నేరం ఆరోపించిన 
వారి మాటలు మాత్రమే నమ్మి న్యాయనిర్ణయం చేయటం సముచితం 
కాదంటారు. నేరారోపణకు గురి అయిన వారిని కూడా విచారించాలని 
సూచనసేస్తారు. సారంగధరుడు నేరం అంగీకరించక "మండల పతి 
తప్పోప్పులు రెండు విచారించి తగిన రీతిన్‌, నీతిన్‌ దండన సేమదగును." 
అని అంటాడు. 


క] మండల పతి తప్పొప్పులు 
రెండు విచారించి తగిన రితి న్నీతిన్‌ 
దండన సేయదగును 
దండము సేయంగశుభము దలకొన దెందున్‌ (2 - 279) 


146 


నిర్షోషిత్వం నిరూపించుకోలేని ముద్దాయి దైవాను (గ్రహంతో నిర్లోషిగా 
నిరూపింపబడతాడు. సారంగధరుని విషయంలో కూడా ఇది జరిగింది 
(2-81). వాది ప్రతివాదులను ఎదురుగా నిల్పి విచారించే విధానం కూడా 
అభిలషంీయంగా కన్పిస్తూఉంది (2 - 282) చివరికి చిత్రాంగి రెండవ 
విచారణలో సారంగధరుని ఉత్తరీయం సాక్ష్యంగా చూపుతుంది. (3-17) 
రాజు, మంత్రులు సాక్ష్యం ఆధారంగా నేర నిర్ణయం చేయ వలసివస్తుంది. 
నేరస్తుని కాళ్ళు, చేతులు నరికి వేయమని శిక్షవిధిస్తారు.22 
క విజ్ఞాపనంబొనర్చిరి 

విజ్ఞానేశ్వరము చూచి విద్వజ్ఞనుల 

మ్యజ్ఞాని వీనిగరచరణం 

బొజ్జనిశావేళబేయు నర్హబనుచుండ 

(3-2) 

రాజు న్యాయపాలన విషయంలో సతులనీ, సుతులను, బంధు ప్రీతికి 
లోను కారాదు గదా (3 - 71) ఈ కార్యక్రమ మంతా లౌకిక పద్ధతిలో 
కొనసాగుతుంది. చివరికి మహిమాన్వితంగా సారంగధరుని నిర్గోషిత్వం బయట 
పడుతుంది. నేరం చేసింది చిత్రాంగేనని బుజువవుతుంది. అమె నేరానికి 
శిక్షగా రాజామెను బావిలో తోయిస్తాడు.టే 


(3- 221) 


క్ష జడలల్లుచు చిన్నపుడే 
పడతులు తను నూత బడదో పాతజబడదో 
నుడువు మనుమాట నిజమై 
పడెనూతనె యౌర నూజచారలనంగన్‌ 


22. సా. చ. పుట - 135 
23. సా. చ. పుట -18 


147 


బావిలో త్రోాయడం అనేశిక్ష ఏ ధర్మ శాస్త్రాల్లో 'పేర్కొనబడలేదు. 
రాజరాజనరేంద్రుడు తన భార్యను వధించక బావిలో త్రోయించాడు. ఈ 
నిక్ట ధర్మశాస్తాలలో పేర్కొనబడిన (ప్రధమ. మధ్యమ, ఉత్తమ సాహస 
దండాలలో పేర్కొన బడలేదు. బావిలో తోయించడం వల్ల ఆమె 
మరణించవచ్చు. తీవ్రమైన మానసిక వత్తిడికి గురియై కనుమూయవచ్చు. 
ఏది ఏమైన కూపంలో తోయడమనేది ఒక కాలంలో అమలులో ఉన్నట్టు 
సారంగధర చరిత్ర వల్ల స్పష్టమౌతుంది. 


శ్రీనాథుడు రచించిన "పల్నాటి వీర చరిత్ర" ప్రధానంగా దాయాదుల 
యుద్దానికి సంబంధించింది. అందుచేత సాంఘిక నేరాలకు శిక్షలకు అవకాశము 
తక్కువ క్రమంగా దక్షిణాంధ్రయుగములో యక్షగానాలు చోటు చేసుకొని, 
వాటి ప్రాబల్యం పెరిగింది. సుగ్రీవ విజయాదులు నాటక ఫక్కిని బోలినవి. 


గడియారము వేంకట శేషశాస్త్రి రచించిన "శివభారత ము" 
దుర్భాకరాజశేఖర్‌ కవి రచించిన "రాణా ప్రతాపసింహ చరిత్ర" చారిత్రక 
కావ్యాలే అయినప్పటికి (ప్రధానంగా రాజుల యుద్దాలతోనే ముగిశాయి. 
గిక్షాసృతి పరిశీలించే సన్నివేశాలకు ఈ కావ్యాలలో రూజ్‌ మృగ్యం. 


(౮ 





24. ఈ సారంగధరలోని శిక్షా విధానంలోని వైవిధ్యం గమనించ దగ్గది. 


148 


ఐదవ అధ్యాయం 
వాగ్గేయకార సాహిత్యం - శిక్షాస్మృతి 


పురాణేతీహాసాలలో, కావ్యాలలో ప్రస్తావింపబడిన నేరాలకు తగిన 
నిక్లలు ఛర్మశాస్త్రాలను అనుసరించే విధింపబడ్డాయి. 

ధర్మం ముందు అందరూ సమానులే ఎలాంటి తారతమ్యం లేదు. 
రాజైనా యోగి అయినా త్యాగి అయినా, విరాగి అయినా, భక్కుడయినా 
నేరం చేస్తే అతడు శిక్షార్లుడని ధర్మశస్తాలు ఘోషిస్తున్నాయి. చరిత్రలో 
మనకెందరో మహాభక్తులు, వాగ్గేయ కారులు దర్శనమిస్తారు. వీరు స్వర పేటి8ల 
(ప్రకంపనల్లో ఆధ్యాత్మికత భగవధ్నక్తి రవళించాయి. ఈ భక్తులు వాగ్గేయ 
కారులు ఘోరనేరాలు చేయక పోయినా, వారు చేసిన చిన్న తప్పిదాలకు 
నిక్రలనుభవించారు. ఇందుకు చరిత్రలో జ్వలించే కొన్ని నిదర్శనాలున్నాయి. 

అన్నమయ్య శ్రీ వేం౩శేశ్వరునిపై 32,000 సంకీర్తనలను రచించి, 
ఆ కీర్తనల దివ్య పుష్పాల్ని స్వామి పాద పద్మాలకు సమర్పించాడు. 

అన్నమయ్య అంతరంగాన్ని ఆధ్యాత్మిక తత్త్వాన్ని గ్రహించిన సాళువ 
నరసింగరాయుడు (1487) అన్నమయ్యను పిలిపించి వెంక కేశ్వరుని'పై 
రచించిన శృంగార సంక్రీర్తనల్ని పాడమని కోరాడు. అన్నమయ్య రాజాజ్ఞను 
మన్నించాడు. 

నరసింగరాయులు ఆ గాన మాధుర్యానికి మైమరచిపోయి తన "పై 
కూడా అటువంటి పద్యాల్ని రచించమని అర్థించాడు. అప్పుడు అన్నమయ్య 


తంగరో లోకులు తలపకురోమము 
కలగిన దిదెమా కాపురమూ.. 
నరహరి కీర్తన నానిన జిహ్వ 
బరుల నుతింపగనోపదు జిహ్వ 
25. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము -పుట 110- 111 


149 


మురహరు పదముల (మొక్కిన శిరము 
పరులవందనకు పరగదు శిరము 


అనే కీర్తనతో రాజు కోర్కెను నిరాకరించాడు. నరసింగ 
కోపించి అన్నమాచార్యునికి "మూరు రాయర గండ" యనే స 
వేయించి కారాగృహంలో ఉంచాడు. అన్నమయ్య స్వామిని | 
సంకెలనుంచి విముక్తి పొందాడు. ఈ సంఘటన రాజుల నిరంకుశ | 
(ప్రబలనిదర్చనం. పవిత్ర భావంతో రాజు కోరికను తిరస్కరించిన 
మవా భక్తుడు పరమధార్మికుడైన అన్నమయ్య శిక్షింపబడినా స్వామి కరు! 
వీక్షణాలకు బంధ విముక్షుడైనాడు. ఇలాంటి రాజులునే చిల్లర ప్రభ 
శ్రీ కృష్ణ దేవ రాయులు తన ఆ ముక్త మాల్యదలో పేర్కొన్నారు. 

కంచెర్ల గోపన్న (భక్తరామదాసు) గొప్ప రామ భక్తుడు.2. ఆ 
రాముడే సర్వస్వం. రామ నామస్మరణే, రామదాసు సంకీర్షనయే, 
జీవితం రాముని ఆదేశం మేరకు, భక్తరామదాసు, భద్రాది రాముని ఆల 
పునరుద్ధరించినాడు. భద్రాచలం తాలూకా తహశీలుదారుగా పదవి బా 
చేపట్టిన భక్తరామదాసు రైతుల ఆదరాభమానాల్ని చూరగొని వ 
చేసిన పన్నుల "పైకంతో భద్రాది రామునికి కైంకర్యం చేయిస్తూ ఉండె 
గోలుకొండ ప్రభువులు తానాషా ఈర్య్యాళువులైన మహమ్మదీయ సం 
చెప్పిన చెప్పుడు మాటలు విని శిస్తుపైకం వెంటనే చెల్లించమని రామః 
కబురంపాడు. రామదాసు తమ నిస్సహాయ స్థితిని వ్యక్తం ₹ 
రాజద్రవ్యాపహరణర నేరంమోద, రామదాసును జైల్లోనుంచి పన్నె 
నానాబాధలు పెట్టాడు. చివరకు భద్రాది రాముని, మహిమతో 
చెరసాల నుంచి విముక్తి పొందాడు. రామదాసు మహా భక్తుడైన ' 
రాజనుమతి లేకుండా రాజుకు చెందవలసిన 'పైకాన్ని దుర్వినియోగం + 
అతనికి కఠిన కారాగారావాస శిక్ష విధింపబడింది. రాజ (ద, 
సంగ్రహించడం దుర్వినియోగం చేయడం నేరాలుగా ధర్మశా 
తెలుపబడింది. దానికీ ఈ చారిత్రక సంఘటన ఉదాహరణయే కదా 





26. ఆం.వా.చ. - పుట 200 


150 


త్యాగరాజు : త్యాగయ్య రామ భక్తాగ్రేసరుడు. శ్రీ రామునిపై సంకీర్తనలు 
రచించి, గానం చేసి తరించిన, మహా భక్తుడు, త్యాగయ్య జీవించిన కాలం 
(1802) లో శరభోజి మవారాజు. త్యాగయ్య రచించిన కృతుల మహానీయతను 
విని వాటిని త్యాగయ్య ముఖతహ విని. శరభోజి ఆనందించాలని తన 
ఆస్తాన గాయకుడైన వడివేలును కానుకలతో త్యాగరాజు వద్దకు పంపాడు. 
త్యాగరాజు శరభోజి మహారాజు ఆహ్వానాన్ని సన్మానాన్ని తిరస్కరించాడు. 
శరభోజి ఆ(గహించి ఎలాగైనా త్యాగరాజును తీసుకురమ్మని ఇద్దరు 
దండనాయకుల్ని పంపాడు. దండనాయకులు వెళ్లగానే శంభోజికి తీవ్రమైన 
కడుపు నొప్పి వచ్చింది. వైద్యులెవరికి వ్యాధి అంతుబట్టలేదు. కొంతమంది 
ఎవరో మహానుభావునికి అపచారం కలిగినందు వల్ల రాజుకీ అనర్ధం 
సంభవించిందని, తెలియజేశారు. రాజులో జ్ఞానోదయం పుర్‌ దండనాధుల్ని 
శరభోజి మార్గమధ్యం నుంచే' వెనకకు. పిలిపించాడు. శరభోజి బాధ 
ఉపశమించింది. శరభోజి ఆనాటి నుంచి త్యాగయ్యభరక్తుడైనాడు. 


శరభోజి చక్రవర్తి, త్యాగయ్య ఒక సామాన్యుడైనా మహా ధార్మికుడు, 
పరమ పవిత్రుడు సాటిలేని భక్తుడు ఒక భక్తుని ఇబ్బంది 'పెట్టినందున 
చక్రవర్తియైన శరభోజి తాత్కాలిక శిక్షకు గురియైనాడు. ఇది నిజానికి 
నిక్షగాక పోయినా, దైవిక పరీక్ష. తప్పుచేసిన వానికి ధర్మశాస్త్రాలు శిక్షాస్మృతి 
అనుసరించి విధింపబడే శిక్షలే గాకుండా, దివ్య శక్తిచే విధింపబడే శిక్షలు 
కూడా ఉన్నాయని శరభోజి త్యాగయ్యల ఉదంతం నిరూపిస్తుంది. 


వ్ల 


151 


ఆరవ అధ్యయం 
ఆధునికాంధ్రకవిత్వం - శిక్రాస్కృతి 


రాజుకు పాలన వ్యవస్థలో స్వపరి భెదముండరూడదు. అందరికి 
సమాన న్యాయము she అన్ని శాస్త్రాలు "ఘోషిస్తున్నాయి. రాజు 
పాలకుడు కావున ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, వారి బాధల 
గాధలన్ని వినాలని వారికి రక్షణ కల్పించాలని ప్రాణభయం గాని, చోీరభయం 
గాని లేకుండా చేయాలని ప్రజలు స్వేచ్చవాయువుల్ని పీల్చుకునేలా 
వాతావరణాన్ని కలిగించాలని ధర్మశాస్త్రాలు "పేర్కొంటున్నాయి. రాజులు 
అలంకరించేది ధర్మాసనం. ఆయన కాలములో ధర్మమేతప్ప అధర్మానికి 
తావు లేదు. ఒకవేళ రాజు అధర్మవర్తనుడై సంచరిస్తే హితులు, సన్నిహితులు 
ఆంతరంగికులు, సచివులు ఆయనను సంస్కరించేందుకు ప్రయత్నించవచ్చు. 
ఇలాంటి వృత్తాంతాలు చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. 


ఆధునిక కవుల్లో అనేకులు చారిత్రక గాథలను ఎన్నుకొని రచనలు 

చేసారు. వారికి మార్క్సిజమ్‌ (Marxism ) ప్రమాణము కాకపోయినా 
మానవత్వము పునాదిగా నిలిచింది. వారి రచనలకు ఊపిరిలూదించి రాజుల 
పాలన తీరును ధర్మనిరతిని ఆధునిక కవులు చారిత్రక కావ్యాల్లో వీరా 
వేశంతో చిత్రించారు. కవిసా(మాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారు 
“ఆంధ్రప్రశస్తి" లో మాధవవర్మ వృత్తా ంతాన్ని వర్ణించారు. చారిత్రక కావ్యాలలో 
కల్పనలు ఉండకూడదు అని కొంతమంది అధునిక విమర్శకుల అభిప్రాయం. 
కాని కల్పనలు లేని చారిత్రక కావ్యాలు రచించడం సాధ్యంకాదు. మాధవవర్మ 
కావ్యఖండికలో విశ్వనాధ ఆంధ్రజాతి భెన్నత్యాన్ని చిత్రీకరించారు. 


152 


మాధవవర్మ! విజయవాడ ప్రభువు ధర్మమూర్తి, అతని వాక కుమారుడు 
పది వేల బంగారు నాణాలు పోసి ఉత్తమజాతి అశ్యాలను కొన్నాడు. 
ఒకనాటి సాయంత్రము వాహ్యోభికి బయలు దేరాడు. రథము మెరుపులా 
దూసుకొని పోయింది. ఆ రథచక్రాల [క్రింద ఒక వ్యక్తి పడి ర్తక్తము 
మడుగులో తడిసి మరణించాడు. మరుసటిరోజు అతని తల్లి ఆ శవాన్ని 
తీసుకొని మాధవవర్మ సభలోనికి (ప్రవేశించి, రాజును న్యాయం అర్జించింది. 
ఆమె రూపుదాల్చిన శోకమూర్తిలా కనబడింది న్యాయాన్నికోరినే నిరాశ 
నిస్పృహులతో కొలువుకు వచ్చిన దీనురాలిగా సభాసదులకు కన్పించింది. " 
మారు రాజులైనంత మాత్రాన రథముతో తొక్కింతురా, మేము తప్పులు 
చేస్తే రాజులైన మారు మందలించాలి. అంతేకాని నిష్కారణంగా 
అమాయకులైన ప్రజల్ని చంపిస్తారా ? న్యాయా న్యాయములు మో చేతిలో 
ఉన్నాయి, మా ఇష్టము, వెల్లిపోతున్నా మో ఇష్టంవచ్చినట్టు చేయండి". 
| అని అంటూ, పుత్రవిరహముచే కలిగిన దుఃఖముతో ప్రాణాల్ని 
విడిచింది 
"ఇంతకు మించి మా వదలికే మనికల్లు రథంబు చేతద్రొ 
క్కింతరటయ్య భూ(ప్రజలనెతంనున్న సిరల్‌ భు జైంత్రుపా 
* లింతురు రాజులైన నదలింతురు తప్పులు కల్లినన్‌ విచా 
రింతురు కాక చంపుట సరే ప్రజ నిట్టుల కారణంబుగన్‌" 
"అని నీయిష్టము న్యాయ్యమోమజియు నన్యాయంబో నీచేతి మో 


దనే కానిమ్మిదే పోవు చుంటి నని బాధా పూర్ణనేత్ర ద్వయం 


1. ఈ కథ దేవాలయ కుడ్యాలపై చిత్రాల్లో ఆ శిల్పాల్లోకి ఎక్కడం 
ఆనాటి ధర్మ నాటత శిల్పుల ధర్మ వస్తు చిత్రణకు తార్కాణం. లేపాక్షి 
వంటి చోట్ల గోమాత - ఆవు దూడ చచ్చినట్లు చెక్కబడింది. గోమాత 
ధర్మఘంట మైోగించినట్టు చిత్రించబడింది. గోవు రాజ ధర్మానికి ప్రతీక 
మనిషైనా జంతువైనా ప్రాణం ఒకకే కనుక గోవుగా చిత్రించబడింది. 

* ఆంధ్ర ప్రశస్తి - మాధవవర్మ - పుటలు 20-21 


153 


బున నేనొవికృక స్వరూప ఘటనంబుల్‌ గల్గియా .వృద్ధమా 
తన నచ్చోట గతాసులై పడి యొబుత్ర మల్లకాయాలమై 


రాజులో (ప్రశాంతత కొరవడింది సభికుల ముఖాలు విప్పారినవి 
బృహస్పతితో సమానుడైన మాధవవర్మ అధికారులను న్యాయమూర్తులను, 
ముఖ్యమంత్రులను చూచి, ధర్మనిర్ణయం చేయండని కోరాడు. న్యాయాధికారులు 
దీర్ణగా యోచించారు. పసిబిడ్డల, కుంటివారు, (గుడ్డివారు వుంటారనే విషయాన్ని 
విస్మరించి యువరాజు మదించిన అశ్వాల్ని పూన్చిన రధము పై పురవీధుల 
లో వాహ్యాళికి పోవుట తప్పని, నేరమని నిర్ధారించారు. ధర్మం ముందు 
రాజులని, సామాన్యులని భేదము లేదు అని స్పష్టము గావించారు. ప్రాణానికి 
ప్రాణం బదులుగా ఎంచి తమ అభిప్రాయాన్ని రాజుకు విన్నవించారు. 


ఆ తీర్చు విన్న రాజు గంభీరంగా నిశ్చలంగా వుండినాడు. పుత్రశోక 
పీడితుడైన రాజును చూచి, మంత్రులు న్యాయమూర్తులు తీర్పులు రాజు ' 
సవరించవచ్చునని పలికారు. ధర్మపరుడైన మాధవవర్మ "పుత్ర విరహములు 
భరింతునేగాని, న్యాయకార్యాచంణమునకు భంగం వాటిల్ల చేయనని పలికాడు. 
ఆనాటి సాయంత్రము యువరాజునకు మరణదండన విధింపబడింది. రోజు 
ధర్మనిష్టకు విజయవాటికలో కనకవర్హము కురిసింది. మాధవవర్మ ధర్మ నిరతికి ' 
న్యాయనిరతికి ప్రతీకగా చిత్రింపబడ్డాడు. న్యాయమూర్తులు పలికిన ప్రాణానికి 
ప్రాణము అనే సిద్ధాంతాన్ని, మనుధర్మస్కృతి కూడా సమర్దిస్తున్నది. కల్పిత 
కథ అయిననూ, ఒక పరిపాలకుని స ధర్మబుద్ధికి ప్రతీక. 


అదే వృత్తా ంతాన్ని మరొక కవి శ్రి శ్రీ కొప్పురావూరి సత్యనారాయణ 
గూడా "రాజా మాధవవర్మ"? అన్న పేరుతో ఆధునిక కాలంలో రచించాడు. 
రెండు భిన్న ధృక్కోణాల నుండి ఇద్దరు కవులు చిత్రీకరించారు. కవి 
సామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారు మాధవవర్మను ధర్మపరునిగా 
న్యాయనిరతికి ప్రతీకగా రూపుదిద్దారు. అలక్ష్యంగా, విపరీతమైన వేగంతో 
రధాన్ని నడిపి ఒక అమాయకునీ బలిగొన్న నేరానికి తన కుమారునికి 
'ఘూఢవవర్మ మరణదండన విధించాడు. 





2.“ రాజై మాధవవర్మ - పుటలు 117-121 
3. ఈ తరహా నేరం నేటి భా. 8. స్కృ. సెక్షను 304A. క్రింద శిక్షార్హం. 


154 


కొప్పరవూరి సత్యనారాయణ గూడ " మాధవవర్మ "వృత్తాంతాన్ని 
రచించినా ఆ కావ్యానికి ఆయన "రాజా మాధవవర్మ "అని నామకరణం 
చేశాడు. "రాజా "అని పేరు పెట్టడంలోనే రాజు ధర్మపరుడు, స్వపరభేదం 
పాటించని నీతికోవిదుడు కావాలనే ధర్మ సూత్రం ఇందులో ధ్వనిస్తుంది. 
తదను గుణంగానే, ఆయన రాజామాధవవర్మ వృత్తాంతాన్ని ఉదాహరించాడు. 
అయితే ఇందులో తీర్పులో సభాసదులు కొంత నూతనత్వాన్ని జోడించారు. 
ఆ కావ్యంలోని (క్రింది అంశాలు పరిశీలిస్తే మనకు అఆ నూతనత్వము 
విదితమౌతుంది. 


_ " అపరాధి స్వయంగా సారధ్యము చేయుచు పురవ్యాహ్యోలి కని 
వెళ్లినపుడు విఫణి వీధి సమిపంలో ఆతని రథం ఒక యువకుని మరణమునకు 
కారణభూతమయినది. యిదియే నేటి అభియోగము. " 


"అనంతరము ప్రజాసభ తమ ఎకీగ్రీవాభిప్రాయం నిట్టు తెలియజేసిరి. 
" యువరాజు బుద్ది కుశలురు, అవిరళధాతృత్వము, వష ప్రజ్ఞయు వారి 
సహజలక్షణములు అట్టివారిని విచారింపబూనటమే తగనిపని. అయినను 
పరమపవిత్ర ధర్మ దేవతామూర్తీభవ తెలుగు న్యాయస్థానముగనుకను 
మహా ప్రభువులు, దుర్లోపాసకులు నగు మాధవవర్మలు న్యాయమూర్తులు 
కావుననే ఇట్టి కార్యమును నిర్వహింప కలిగాడు. చనిపోయిన యువకునకు, 
వీరికి ఎట్టి విధమైన సంబంధ, అనుబంధ, బంధములు కాని, వ్యతిరేకతలుకాని 
లేవు. అయిననూ యువకుని మరణమునకు యువరాజులు 
బాధ్యులుకావలసివచ్చినది. మాకెంతయు దుఃఖకరమగు విషయమిది, కేవలము 
కాలమహిమగానే మేము ఈ సంఘటనన పరిగణించుచున్నాము. అజాగ్రత్తగా, 
మార్గమధ్యమున నిల్చుయుండువారికి గాని, మార్గమున అటు యిటు, 
దోగాడువారికి గాని, అజాగ్రత్తగా వర్తించు వారికి గాని ప్రమాదాలు జరుగకపోవు. 
కాని అదివారి బాధ్యతే అది నేరముకానేరదు. అయిననూ యువరాజుల 
వారిని సామాన్యునిగా విచారించుబయును జరిగింది. యువకుడు 
మరణమొందుటకు కారణభూత మెవరయిననూగావచ్చును. కాని యువరాజులు 
నేరస్థులుకారు. అయినను యిదియొక దుస్పంఘటన - కావున వృద్దురాలు 
జీవించి యున్నంత కాలము జీవన భృతియు, అంగీకారమైన పక్షమున 
యువతికి అనులోమ వివాహములనేర్పాటు చేయుట మాయుద్దేశ్యము. " 


155 


డా|| సి. నారాయణరెడ్డి గారి " విశ్వనాధనాయుడు "అన్న చారిత్రక 
కావ్యం వీరరస (ప్రధానమైనది. శ్రీకృష్ణ దేవరాయల సైన్యాధ్యాక్షుడైన 
విశ్వనాధనాయుకుడు, ఆధర్మపరుడైన తన తండ్రి నాగమ నాయకుని 
నిర్భందించి అతనిని రాయల సమక్షంలో నిలిపి తన ధర్మ ర్తక్తిని ప్రభు 
భక్తిని ప్రకటించు కొనటం ఈ కావ్యంలో ప్రధాన వస్తువు విశ్వనాధ నాయకుడు 
అధర్మభీతాంతస్కుడు, కావుననే తండ్రి అనక రాజ్యకబళనోదంతాన్ని వినగానే 
లజ్ఞా విషాదమానస్కుడైనాడు. ధర్మక్షతిని చూడలేక ధ్వజమెత్తి తండ్రిని 
బంధించి తెచ్చాడు. 


"అక్రమముగా గడియించిన 
అమృతమైనను హేయము 
స్వధర్మ నిర్వహణములో 
నిధనమైనను శ్రేయము 
స్వామిద్రోహము చేసిన 
జనకుడైన శిక్షార్లుడు" 


విశ్వనాధనాయకుని పలుకులలో దండనీతి పాఠం తొంగి చూస్తూ 
ఉంది. చరిత్రలో మెరిసిన ఘట్టాలను కావ్యాత్వాన్ని పులిమి నారాయణరెడ్డిగారు 
అపూర్వమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. వాస్తవికతకు కల్పనకు 
కవితాసేతువును నిర్మించి ధర్మ వీరాన్ని ప్రతిపొడించి విశ్వనాధనాయుని 
ఒక మహోన్నత వ్యక్తిత్వముగల రాజోద్యోగిగ్సా సంస్కారవంతుడైన ఒక 
న్యాయ కోవిదునిగా, నారాయణరెడ్డిగారు ఆవిష్కరించారు. అర్థశాస్త్రసారాన్ని 
మనుస్కృతికి విధించిన మార్గాన్ని నారాయణరెడ్డిగారు సమర్థవంతంగా 
విశ్వనాధనాయుని కావ్యానికి సమన్వయించారు. 


డా ||సి. నారాయణరెడ్డిగారి || నాగార్జున సాగరం", మానవత్వం, 
ధర్మం, సత్యం, బెదార్యం, త్యాగం, సంస్కారం, పరోపకారం, పరిమళించే 
ఒక రంగులు నిండిన పువ్వు. ఈ కావ్యంలోని కథ, పాత్రలు కల్పితాలు, 


156 


రక్తికి, విరక్తికి, మతానికి, ప్రణయ శక్తికి మధ్య జరిగిన సంఘర్షణ. ఈ 
కావ్యంలోని ప్రధాన వస్తువు పద్మదేవుడు, శాంతిశ్రీ, సుజాతా, మతాచార్యుడు 
(గురుదేవుడు) మరికొందరు భౌద్ద బిక్షవులు ఈ కావ్యంలోని ప్రధానపాత్రలు. 
కథంతా నాగార్జున కొండపైన జరిగింది. కృష్ణానది పరిసరాలలో పెరిగింది. 


శాంతిశ్రీ వెన్నెలబొమ్మ, ఒక పచ్చని రెమ్మ ఆమె చపలచిత్త పద్మదేవుడు 
ఒక గొప్పకళాఠారుడు. బుద్దుని జాతక కథలను చిత్రించే సృజనశీలి గురుదేవునికి 
, మతమే ప్రాణం. పద్మ దేవునికి (ప్రేమే సర్వసం. విద్యార్దినిగా ఉన్న శాంతిశ్రీ 
కళాకారుడైన పద్మదేవున్ని (ప్రేమించింది, కామించింది, వాంఛలతో రేగిపోయింది. 
పద్మదేవుని వెంటబడింది, గురుదేవుడు ఆగ్రహించాడు. పద్మదేవున్ని నాగార్జున 
కొండ నుండి బహిష్కరించాడు. * ఇక్కడ బహిష్కరణ శిక్ష సూచించబడినది. 
(వివిధ నేరాల తీవ్రతను బట్టి బహిష్కరణశిక్షను ధర్మశాస్త్రాలు ఉల్రేభించినాయి) 
మనుధర్మస్కృతిలో, కౌటిల్యుని అర్థశాస్త్రంలో ని తప్పుచేసిన వారికి బహిష్కరణ 
న్గిక్ట నిర్గారింపబడింది. 

"కత్తి నెత్తి జయించనిది - కరుణతో సులభసాధ్యం 

ద్వేషముతో లభించనిది - (ప్రేమతో సాధ్యము". 


అని పలికి పద్మదేవుడు "మతంకంకు మానవత్వం మిన్న "అని 
గురుదేవుని ధిక్కరించి వెల్లిపోయాడు. పద్మదేవున్ని పలుకుల్లో నీతి ధర్మాలు 
సూక్తులు పొదగబడి వున్నాయి. శాంతిశ్రీ తన భవిష్యత్తుకు భయపడి 
గురుదేవుని వచనాలకు లోబడి "త్రిచరణంబులు" వల్లిస్తూ విధిలేని 
పరిస్థితులలో పద్మదేవునికి దూరమైంది. తాను చేసినతప్పుకు ప్రాయశ్చిత్తం 
చేసుకోవడం, నేరం చేసిందానికి పరిష్కారం. దీనిని బట్టి నేరాలకు 
ప్రాయశ్స్చితాలు కూడా ఒక రకమైన శిక్షలే అని తెలుస్తుంది. 
* నీ కళలును నీవు మాకు 

నేటి నుండి త్యాజ్యమ్ములు 

నిను బహిష్కరించితి నీ 

నేలనుండి ఈ క్షణమ్ము 

వెడలి సొమ్ము (నాగార్జునా సాగరం పుట 94) 


157 


డా|| సి. నారాయణ రెడ్డి గారు అత్యాధునికుడు. వీరిపై గురజాడ 
(ప్రభావం వుంది. గురజాడ సంస్కరణ వాది (ప్రేమ. కరుణ, సిద్దాంతాలను 
కావ్యఖండికలలో (ప్రతిపాదించిన ప్రగతి ఉంది. (ప్రేమంకే కామంకాదు, 
శారీరక సుఖాల్ని తీర్చుకోవడము కాదు, (ప్రేమకు పవిత్ర నిర్వచనమిచ్చిన 
అధునిక యుగకర్త గురజాడ. 


"దేశమని యెడి 
దొడవృక్షం 

G 
ప్రేమలను పూలను 
మొలకెత్తవలనోయ్‌" 


" మంచిచెడ్డలు ఎంచిచూడగా 
మనుజులందున రెండే కులములు" 
"మతము లన్నియు మాసిపోవునీ 
జ్ఞాన మొక్కశే నిలిచి వెలుగును" 


గురజాడ క్రీ! 1910 లో "ముత్యాల సరాలు "ను రచించాడు. 
రులమతాలను, వర్ణ, వర్గ విభేదాలను అసమానతల్ని నిరసించాడు (పేమ. 
పక పట్టాభి షేకం చేశాడు. గురజాడ ప్రభావం నారాయణరెడ్డిగారి 
"నాగార్జున సాగరం "కావ్యం'పై బలీయంగా కనిపిస్తుంది. 


డా| నారాయణ రెడ్డి గారిదే మరొక కావ్యం " కర్పూర వసంతే 
రాయలు. రాజధర్మాన్ని విస్మరించిన ఒక విలాసవంతుడైన పరిపాలకునికి 
కనువిప్పు, కొమరగిరి రెడ్డికి "కర్పూర వసంత రాయలు" "అనే బిరుదు 
కలదు. ఆయన లకుమా, అనే నాట్య కత్తెచే ఆకర్షింపబడ్డాడు. తన కుడిభుజమై 
రాజ్యవ్యవహారాలను పర్యవేక్షించే తన బావమరిది అయిన కాటయ వేమారెడ్డిని 
ఒప్పించి లకుమను ఆస్తాన నర్తకిగా నియమించాడు. ఆనాటి నుంచి అతని 
ధ్యాస, శ్వాస లకుమే. 


4. కర్పూరం వసంత రాయలు -పుట 115 


158 


"లకుమయే గానమ్ము, లకుమయే ప్రాణమ్ము 
లకుమయే నాదబిందు కళా విధానమ్ము" 


అమె వెంట తీర్థ యాత్రలు సాగించాడు. అవి (పేమ యాత్రలు 
ఆమె కోసం మధుర కాంతులీనే ఒక మనోజ్ఞకళామయలోకాన్ని కొమరగిరి 
సృష్టించాడు. ఆమేతోడిదే అతని లోకం బాహ్యా ప్రపంచాన్ని మరిచాడు, 
అకుకు సాన్నిధ్యంలో సర్వలోకాల్ని మరచాడు సు రెడ్డి పట్టమహిషి, 
బావమరిది అయిన కాటయ వేమారెడ్డి లకుమను చేరి వాస్తవాల్ని తెలియజేసి 
కొమరగిరి రెడ్డిని కర్తవ్యోన్ముఖునిగా చేయవల్సిందిగా అర్థించారు. లకుమ 
చలించింది. నాట్యంవేస్తూ, తన సందేశాన్ని ఒక లేఖలో వ్రాసి, పిడిబాకుకు 
చుట్టుకొని తన్నుతాను ఆత్మార్పణం చేసుకుంది. సమిష్టి సౌఖ్యం కోసం 
వ్యక్తిబలికావటం అనే నీతి సూత్రం ఇందులో దాగింది. దీన్ని ఆత్మహత్యా 
నేరంగా అభివర్ణించ లేము. 


కొమరగిరి రెడ్డి ప్రభువు ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన 
ధర్మం, ఆయనది. అటువంటి వ్యక్తి ధర్మపధాన్ని త్యజించి, విషయలోలుజై 
అకుమను తన అంతరంగ శాంతి దేవతగా భావించాడు. కొమరగిరి భార్య, 
బావమరిది లకుమకు పరిస్టితిని వినరించారు. ఆమెకు జ్ఞానోదయమైనది. 
తను తెలిసి తప్పు చేయక “పోయినా పరోక్షంగా కొమరగిరీని ధర్మచ్యుతికి 
సవాకరించినట్టు అయింది. అందుకే ఆమె పిడిబాకుతో పొడుచుకొని తన్నుతాను 
నిక్రించు కొంది. 


కట్టమంచి రామలింగా రెడ్డి గారి " ముసలమ్మ మరణం " అనే 
అధునిక కావ్యంలో సమిష్టి ప్రయోజనాలక్రై వ్యక్తిబలికావటం అనే సిద్దాంతం 
(పతిపాదించబడింది. పది మంది శ్రేయస్సుకై ఆత్నాగ్సణరి చేయడం “తన్ను 
తాను శిక్షించు కోవడం వంటిదే. 


పింగళి, కాటూరి కవుల " పౌందరనందము " రాజనీతి ధర్మాన్ని 
(ప్రతిపాదించిన అత్యుత్తమ కావ్యం. సుందరి అనురాగ సముద్రములో మునిగి 
విరక్తుడైన నందునికి గౌతముడు ధర్మోపదేశము చేత బౌద్ధదీక్ష ప్రసాదించాడు. 
నందునికి దీక్ష ఇప్పించి నందుకు సుందరి గౌతముని నిలదీసింది. గౌతముడు 


159 


వ్యక్తి కిష్టమైన (పేమకంకె సమిష్టిపేమ బలీయమైందని, ఆమెకు నచ్చచెప్పి 
ఆమెను కూడ బౌద్ధసన్యాసిగా మార్చివేసారు. సుందరి, నందులు కర్తవ్యాశ్ని 
మరచి కేళీ విలాసాలలో తేలియాడినందున గౌతముడు వారిలో ధర్మోపరేశం 
ద్వారా పరివర్తన తెచ్చాడు. సుందరీనందులు తమ తప్పిదాన్ని గుర్తంచి 
బౌద్దదీక్షను స్వీకరించడం ఒకరకమైన ప్రాయశ్చిత్తం, వారిలో కలిగిన పరిమ్తనగా 
భావించవచ్చు. రాజుకు రాజ్యపాలన, ప్రజాధర్మాసనం రక్షణ ముఖ్యమని, 
స్వపరభేదము లేక మానవులందరిపై (ప్రేమానురాగాన్ని వర్ణింప చేయాలని 
గౌతముడు సుందరీనందులకు తెలియజేశాడు. రాజధర్మము ఈ కావ్యంలో 
ఒక వృత్తాంతము ద్వారా కళాత్మకంగా సూచింపబడింది. 


శ్రీ పరి నారాయణాచార్యుల గారి" 'పెనుగొండలక్ష్మి, ' ' రాజశేఖర 
శతావదాని గారి," రాణా ప్రతాపసింహచరిత్ర “ గడియారం వేంకట శేషాస్త్రి 
గారి "శివభారతం" రాజ ధర్మాల్ని మానవధర్మాల్ని, న్యాయనిరతిని, 
సంపూర్ణంగా ప్రతిపాదించిన కావ్యాలు. రాజ ధర్మాలు, దండనీతి సారం, 
న్యాయ 'సూత్రాలు, కల్పితాలైన ఆధునిక కావ్యాలలో సమయ్లోచితంగా 
సందర్భోచితంగా "పేర్కొనబడ్డాయి. 


చాళుక్య రాజుల కాలంలో, శార్యధనులైనా నేరం చేస్తే శిక్షింపబడి 
నాడనడానికి ఆంధ్రప్రశప్తి లోని, "వేంగీక్షేతం"్‌ అనే కావ్యఖండికలో ( 
నిదర్శనాలున్నాయి. 

"ఈ నాదృగా వృతంబైన భూములలోన 

నే శౌర్యధనులు శిక్షింపబడిరో" 

"చుట్టుపట్ట 

సూర్యాపేట 

అవల గోలగొండ 

ఖిల్లా కింద 

నీ గోరికడతాం 

కోడకో నైజం 

సర్కరోడా" 


5. వేంగి క్షేత్రం - పుట 24 


160 


అన్న జననాట్య మండలి పాట అవినీతి ప్రభుత్వం పై ప్రజల 
తిఫగు బాటు హెచ్చరిక ధ్వనింప బడింది. అవినీతిని అంతం చేయాలని 
నాట = నేడు ప్రయత్నాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. ధర్మశాస్త్రాలు 
కొంళ వరకు ఒకరకంగా అ అగ్రవర్గాలవారినే సమర్దించినా, అవినీతిని మాత్రం 
ఎన్నడు సమర్దించనూ లేదు, అవినీతికి స్వాగతం పలకనూ లేదు, ధర్మశాస్త్రాలు, 
ముక్తటఠంగా అవినీతిని, అధర్మాన్ని, ఆ వ్యవస్థను తీవ్రంగా ఈసడించాయి, 
గర్హించాయి. 
" మెదడున్నది 
మనకున్నది 
_ అదిసరిగా పనిచేస్తే 
విశ్వరహః 'పేటికా 
త్రిపాటన జరుగక తప్పదు" (శ్రీశ్రీ 
పరిశీలిస్తే, పరిశోధిస్తే, ఆధునిక కావ్యాలలో న్యాయనిరతికి 
సంబంధించిన ఎన్నెన్నో ధర్మ సూత్రాలు వెలికిరాక తప్పదు. 


వ 


161 


ఉపసంహారము ; ఈ (గ్రంథరచనకు. ఎన్నుకొన్న ' ధర్మశాస్త్రాలలో 
నిక్షాస్మృతి' అనే అంశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అలంకావ, 
రసపోషణాది విషయాలలో ఈ అంశానికి సంబంధం లేదు. పాత్ర: పోను, 
నాయికా, నాయకులు ప్రస్తావన ఈ అంశంలో ఉండదు. 


ధర్మశాస్తాలలో శిక్షాస్మృతి అనే అంశం కేవలం ధర్మశాస్థాలకు 
న్యాయ వ్యవస్థకు మాత్రమే పరిమితం అయింది. చరిత్రకు అందని కాలంలో 
ఆటవిక న్యాయం (ప్రబలి ఉండేది. ఎవడు బలవంతుడో వాడు అనాటి 
అనాగరిక, ఆటవిక మానవగణాలకు నాయకుడు. వాడు చెప్పిందే న్యాభుం. 
వాడు సర్వాధికారి, శిక్షించడాన్దైైనా, చంపడాన్తోోనా ఆ నాయకునికే అధికారం 
వుండేది. | 


మానవుడు నాగరికుడైన తర్వాత మానవసంబంధాలు వికసించిన 
నేపధ్యంలో నైతిక విలువలకు ప్రాధాన్యం ఏర్పడింది. పాపభీతి గ్రేవభక్తి 
మానవ అంతరంగాల్లో గూడు కట్టుకుంటూ వచ్చాయి. పురాణేతికోసాలు, 
భారతీయులకు శిరోధార్యాలు, మార్గదర్శకాలు, వురాణ పురుషులైన సామ్రాస్టైనా 
బలహీనతలకు అతీతులు కాదని మనకు అధ్యయనం వల్ల స్పష్టమౌతుంది. 
ప్రాచీనకాలంలో వర్ణవ్యవస్థ అమలులో ఉండేది. అగ్రవర్ణాల వారిని రాజులను 
_ ఆనాటి వ్యవస్థ సంపూర్ణంగా సమర్థించింది. శూద్రులు దండనార్లు లుగా 
'పేర్కొనబడ్డారు. ధర్మశాస్తాలన్ని తు దృష్టిలో పాక్షికతనే ప్రదర్శించినాయి. 
రాజు అనాడు విష్ణువుతో సమానంగా పూజింపబడ్డాడు. అందుకే " నావిష్ణుః 
పృధ్విపతిః " అనే నాసర్‌ అనాడు ప్రబలంగా వికసి ంచింది. 


అగ్రవర్ణాల వారు, తపోధనులు, మునులు, రాజులు సంరక్షణలో 
భీతిలేక మనుగడ సాగించారు. కాబట్టి వారు రచించిన ధర్మశాస్తాల్లో కూడా 
చక్రవర్తులనే సమర్థించారు. సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు 
ధర్మపరులు, సర్వశాస్త్రపారంగతులు, సర్వధర్మనిరతులు, నీతి ధర్మాలను 
(ప్రభోధించే ప్రవక్తలు ధర్మశాస్తాలను రచించి, ప్రజల్ని సన్నార్గగాముల్ని 
కావించేందుకు మార్గాలను సుగమం చేశారు. బలహీనతల నుండి, పైశాచిక 
(ప్రవృత్తి ప్రబలిపోయి,. చెడు మార్గంలో పయనిస్తున్న మానవసమాజాన్ని 


162 


సంస్కరించడానికే స్మృతులు వెలుగు లోనికి వచ్చాయి. ఈ స్మృతులు 
సంఖ్యను గూర్చి అనేక మంది మేధావులు, న్యాయశాస్త్ర కోవిదులు 
అమూల్యభిప్రాయాన్ని ఆసక్తి కరమైన అధాల్ని వెల్లడించారు. భౌధ్దాయునుడు! 
తానుగా కుండా ఏడుమంది ధర్మశాస్త్రకారుల్ని గూర్చి ప్రస్తావించారు. 
వారు బెపజంఘాన్ని, కాత్యాయన, కాశ్యప, గౌతమ, ప్రజాపతి, మౌద్దల్య 

గి 
మరియు హరిత. 


?వశిష్ణుడు అయిదు మంది విశిష్టస్మృతికారులను పేర్కొన్నాడు. వారు 
గౌతమ, ప్రజాపతి, మనువు, మయ మరియు హరిత, అని. 


యాజ్జ్ఞవల్కు్యుని దృష్టిలో 20 మంది ధర్మ శాస్త్రకారులు, నీతి కోవిదులు 
ఉన్నారు. వారు 1. మనువు 2. అత్రి 3. విష్ణు 4. హరిత 5, యాజ్ఞవల్క్య 
6. ఉసనాస 7. ఆంగారస 8. యమ 9. ఆపస్తంభుడు 10. సంవర్త 
11. కాత్యాయన, 12. బృహస్పతి, 13. పరాశర 14. వ్యాస 15, శతపధ 
16. లిఖిత 17. దక్ష 18. గౌతమ 19.శతపధ 20.వశిష (యాజ్ఞ. స్మృతి- 1 - 
45) 'పైథినాశి చంద్రికే లో వర్ణించాడు. 


నంద పండితుడు అను న్యాయ శాస్త్ర కోవిదుడు 57 మంది ధర్మశాస్త్ర 
కారులున్నట్లు అభిప్రాయ పడివాడని విమ్ణస్మృతిలో తెలుపబడింది. 


న్యాయ కోవిదుడు, ఆధునిక న్యాయూాస్త్ర పితామహుడు, శిక్షాస్మృతులు 
స్వరూపస్వభావాల్ని నిశితంగా పరిశీలించి వన్నెకెక్కిన ప్రముఖ న్యాయవాధి 
పి. వి. కాణో పండితుడు 100 మంది ధర్మశాస్త్రకారులున్నట్లు తెలియజేశారు. 


ls Baudhayanasmriti Il. 2.38, 12.45, 2 11 20, 1 1.25, I 4.28, U 
1.4, 11 2.67, and Il 1.70 


2 Vasista Smriti IV 28, 1V 46, i 16, XI 17. 


3. Paithinasi Smriti frangments quoted in Smriti Chandraka 

4, Thesis of research scohlar of A Ravindran of calicut University 
submitted for the Ph. D. " Influence of Dharmasastras or 
Kalidasa's 


163 


ప్రాచీన శిక్షాస్టృతి అంశాలు ప్రధానంగా వర్ణాశ్రమ ధర్మాలపైన 
ఆధారపడి క్రోడీకరింప బడ్డాయి. కాని ఆధునిక సిక్షాస్టృతిలో ఈ వర్ణాశ్రమ 
ధర్మాలకు ప్రాముఖ్యత లేదు. నాటి శిక్షా విధానం బహుక్టూరంగా ఉండేది. 
నేరస్తుడు తిరిగి ఆ నేరాన్ని చేయడానికి అవకాశంలేకుండా ఆనాడు శిక్షాస్మృతి 
అమలులో ఉండేది. నేటి శిక్షావిధానం బహు సరళతరమై, నేరస్తుని 
సంస్కరించేందుకు ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. నేరస్తుడు 
సంస్కరింపబడటం నాటి శిక్షావిధానంలో లేదు. రఘునాధ భూపాలుని 
"వాల్మీకిచరిత్ర' బోయ వానిని సంస్కరించేందుకు ప్రయత్నం జరిగింది. 
ఫలితంగా అతనికి జ్ఞానోదయం అయి పూర్తిగా కిరాతుడు సంస్కరించ 
బడ్డాడు, శుక్రనీతిలో కూడా ఈ సంస్కరణా విధానానికి (ప్రాముఖ్యత 
ఇవ్వబడింది. . 


నాడు బాధితుని ఆదుకునేందుకు అయ్యే ఖర్చును నేరస్తుని నుండి. 
రాబస్టేవారు. నేడు ఆ పద్దతి అమలులో లేదు. మరొక ముఖ్యాంశం 
"అంగవిచ్చేధనం' అనబడు ఫక్షావిధానం నాడు అమలులో వుండేది. నేరస్థుల 
పాలిట దుస్ప్వప్ప్నంగా ఉండేది. ఆధునిక యుగంలో అంగవిచ్చేధనం పద్దతి 
పూర్తిగా రద్దుచేయబడింది. * యాజ్ఞవల్క్య్యస్మృతిలో ఒప్పుకున్న పనిని మధ్యలో 
నిలిపివేయడం (Breach of labour contract) కూడా శిక్షార్లంగా 'పేర్కొనబడ్డది. 
అర్వాచీన కాలంలో ఈ శిక్షావిధానం నూటికి నూరు శాతం అమలులో లేక 
పోయినా సమయ సందర్పాను సారంగా అరుదుగా శిక్షను విధిస్తారు. ఈ 
శిక్ష కూడా జరిమానా రూపంలోనే, హెచ్చరించి పనిచేయించడం ద్వారానే 
అమలు చేస్తున్నారు. 


గౌతమ ధర్మసూత్రాల్లో శూద్రుడు వేదాలు చదవకూడదని ఆర్యులు 
నడచిన త్రోవలో నడవకూడదని, సరిసమానంగా కూర్చోకూడదని ఆంక్షలు 
విధింపబడ్డాయి. ఆంక్షలుల్లంఘించిన వారు శిక్షార్హులు. 


* లైంగిక నేరాలకు "అంగ విచ్చేదనం" ఉండాలని నేడు కొందరి 
(ప్రజల అభిప్రాయం (ప్రజల అభిప్రాయంగా వార్హా పత్రికలు 
వెల్లడిస్తున్నాయి. 


164 


ప్రాచీన వ్యవస్థకు కాలదోషం పట్టి ఆధునిక సమాజ ఆవిర్భావానికి 
శ్రీకారం చుట్టడంలో “ప్రాచీన ధర్మ శాస్తాలకు కూడా కాలదోషం పట్టింది. 
పాత ప్రపంచపు గుండెల్లో శతఘ్ని పేల కొత్త లోకపు కాంతి జ్వాల 
సైకెగసింది. వర్గాశ్రమ ధర్మాలను అంటరాని తనాన్ని మంటల్లోకి నెట్టయాలని 
వాదం బలంగా ఊపిరి పీల్చింది. కులం, మతం, వర్ణం, వర్గం అనే 
విచక్షణను, విభేదాలను విడిచి సర్వమానవ సమానత్వంలో, “సా భాతృత్యాన్ని, 
ఫౌహార్హ్రతను మేథావులు, కవులు, రచయితలు ఆహ్వానిస్తున్నారు. దీనికోసం 
నిప్పుల గొంతుకల్ని విదిలిస్తున్నారు. పిడికిళ్లు ప్రశ్నిస్తున్నారు. 

చట్టంముందు అందరూ సమానులే అన్నది ఈనాటి సిద్దాంతం. 
కులం, మతం, వర్ల, వర్గం ఏదయినా దీనికి మినహాయింపు లేదు. అందుకే 
ఈనాడు శిక్షాస్మృతి సరళంగా మారింది. సందర్భాను సారంగా సర్పంగా 
మారి కాకేస్తుంది. సామాజిక న్యాయం, శాంతి భద్రతల పరరక్షణ, అభాగ్యుల, 
నిర్భాగ్యుల, నిర్షోషుల రక్షణ కవచంగా నేటి శిక్షాస్టృతి నిలిచి వెలుగుతూ 
పలువురి మన్ననల్ని అందుకుంటుంది. లోపాలు ఎప్పుడైనా ఎక్కడైనా 
ఉండవచ్చు కాని (ప్రాచీన కాలంలోని శిక్షాస్మృతి నేటి శిక్లాస్మృతిలో 
తులనాత్మకంగా పరిశీలిస్తే లోటు పాట్లు తప్పని సరిగా కన్పిస్తాయి. కాని 
అర్వాచీన శిక్షాస్మృతి గరిష్ట భాగం సంస్కరింపబడి అందరికీ సంపూర్ణన్యాయం 
చేయడానికే అమలులో ఉంది. 


| తెలుగులో వివిధాంశాల పైన ఆసక్తికరమైన విషయాలమోద అనేక 
కోణాలనుంచి పరిశోధనలు జరిగినా, ధర్మశాస్త్రాలు, ఆ శాస్త్రాలలో పేర్కొనబడిన 
శిక్షలు వాటి తీరు తెన్నులు సమగ్రంగా వివరించే వరిశోధన వ్యాసం ఇంతవరకు 
సమగ్రంగా వెలువడలేదని ఈ లోపాన్ని పూరించడానికి ఈ అధ్యయనం 
చేయవలసి వచ్చింది. మేథావుల, పండితుల, న్యాయకోవిదులు అభిప్రాయాలను 
పరిశీలించి వారు రచించిన గ్రంధాలను వ్యాసాలను ఆసక్తితో పఠించి , 
ఒక [క్రమ పద్ధతిలో ఆంధ్ర సాహిత్యంలోని విక్షాస్టృతి అంశాలను సమగ్రంగా 
వివరించేందుకు ప్రయత్నించటం జరిగింది. 


పురాణేతిహాస, కావ్యాల శకం ముగిసిన తర్వాత ఆధునిక న్యాయ న 
వ్యవస్త రూపుదిద్దుకొన్న పిదప ఏర్పడిన పరిణామాలన్నిటిని ఈ (గ్రంథం 
శక్తి వంచన లేకుండా వివరించటం జరిగింది. న 


165 


ఉపయుక్త (గ్రంథమాల 


1. ఆంధ్ర మహా భారతం -శాంతి పర్వం 


2. అంధ్ర విజ్ఞాన సర్వస్వము - సంపుటి1॥ 


(ఆం. వి. స) 


3. ఆంధ్రుల సాంఘిక చరిత్ర 


4. ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి య 
5. ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక - ఆర్థిక చరిత్ర 


6. ఆంధ్ర వాగ్గేయ కార చరిత్రము 


7. ఆంధ్ర ప్రశప్తి- మాధవవర్మ 


7A. ఆముక్త మాల్యద (ఆ.మా) 


8. ఆంధ్రుల సాంఘిక చరిత్ర 


9, ఆంధ్రుల సంస్కృత - చరిత్ర -1. 


10. ఉత్తర రామాయణం 


తిక్కన - పరిశోధిత ముద్రణ 
తెలుగు శాఖ ఉస్మానియా 
విశ్వవిద్యాలయం (ఉ. వి) 1972 


ఆచార్య జి. సి. వెంకట 
సుబ్బారావు, ఆచార్య వ. బాల 
సుబ్రహ్మణ్యం, తెలుగు భాషా 
సమితి ప్రచురణ, హైదరాబాదు, 
1968 


బి. ఎన్‌. శాసి. 
w= 


ఖ. లక్ష్మిరంజనం, ఖ. బాలేందు 
శేఖరం. 


డా|| కె. చంగల్‌ రాయశెట్టి 
(1300 - 1600) 


బాలాంత్రపు రజనీకాంతరావు 
- విశాలాంధ్ర - విజయవాడ - 
1975. 

విశ్వనాధ సత్యనారాయణ - 
వి. యస్‌. యస్‌ &కో. 
విజయవాడ - 1970 


శ్రీ కృష్టదేపరాంయలు - 
ఆ.ప్ర.సా.ఆ. - 1984 


సురవరం ప్రతాప రెడ్డి 
రుంభం పాటి సత్యనారాయణ 


కంకటి పాపరాజు, సి. వి. కృష్ణా 
బుక్‌ డిపో, మద్రాస్‌ 


11. ఉత్తర హరివంశం (ఉ. హృ 
12.గొౌతమ ధర్మసూత్రాలు (గౌ.ద సూ) 


13.కుమార సంభవం (కు. స) 
14. కౌటిల్యుని అర్హశాస్త్రం - ఆంధ్రీకరణ 


15.కానీ ఖండన - 
16. క్రీడాభిరామం 
17.కృషరాయ విజయం - 
౯ ప్‌ 
18.కర్పూర వసంత రాయులు - 
19. కవిత్రయ భారతం - రాజనీతి 
20. చరిత్ర - సంస్కృతి - గండికోట సీమ 


(1300 - 1600) 


21. చాణక్యుని అర్హశాస్త్రం -1,3 భా. 


167 


నాచన సోమన, ఆం. ప. సా. 


అ. - 1974, 


పంచాగ్నుల ఆదినారాయణ 
శాస్త్రి - అర్యభారతి (ప్రెస్‌ - 
మద్రాసు - 1927, 

నన్నె చోడుడు - వావిళ - 1972, 
aE] 


మామిడి పూడి వొంకట 
రంగంయ్య (మా.వా.రి) : 
(ప్రకాశకులు, ఆంధ్ర రచయితల 
సవాకారసంఘ ముద్రణాలయం, 
హైదరాబాదు - 1968. 


శ్రీనాధుడు - వావిళ్ల - 1933. 


శ్రీనాధుడు - వే. ప్ర. శా. 
పరిష్కర్త - మణిమంజరి - - 
1060. 


కుమార ధూర్జటి - వావిళ్ల - 
1920. ్ట 


సి. నా. రె. -యన్‌, శేషా చలం 
& కో, - 1972. 


నేతి అనంతరామ శాస్త్రి అరుణా 
పబ్లికేషన్స్‌, గుంటూరు 1981. 


కె. శ్రీనివాసులు - 1988 


ఆర్‌. శ్యామ శాస్త్రి, ఆంధ్రీకరణ 
- బాడాల కృష్ణమూర్తి రావు, శ్రీ 
పద్మశ్రీ &కో - చిత్తూరు 1985. 


22.నాసికేతో పాఖ్యానము 
23. నాగార్జున సాగరం 
24, పారిజాతాపహరణం 


25. పరాశర స్మృతి 


26.పాండు రంగ మహత్యము 


27.భాస్కర రామాయణం (భా.రా.) 


28. మనుస్మృతి - ఆంధీ కరణ 


29.మను చరిత్ర (మ. చ) 
30.మన మతములు-సం[పదాయములు 


31, మార్కండేయ పురాణం (మా. పు 


168 


దగ్గుపల్లి దుగ్గన, అం. (ప్ర. సా. 
అ. 1977, 


సి, నా. రె. - తెలంగాణా రచయితల 
సంఘం - హైదరాబాదు - 1955. 


నంది తిమ్మన ఆం. ప్ర, సా. - 
1978. న 
ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి -సుజన 
రంజనీ ముద్రాక్షర శాల -కాకినాడ 
- 1913, 


తెనాలి రామలింగ కవి - రాళ్లపల్లి 
అనంత కృష్ణ శర్మ (పరిష్కర్త) 
-ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
(ఆ. ప్ర. సా. అ ) 1984. 


హుళుక్కి భాస్కరుడు-యద్దెపల్లి 
వేంకటరమణాచార్యులచే పరిశోధిత 
- వావిళ్ల రామస్వామి & సన్స్‌ - 
మద్రాసు - 1953. 

మజ్జి కృష్ణారెడ్డి, సిద్దాంతాలంకార 
-హిందీ వాఖ్యాన కర్త ప్రొ. సురేంద్ర 
కుమార్‌ - శ్రీమతి మట్టీ రాధ, 
(పకాశకురాలు - రావిర్యాల - 
మహబూబ్‌ న౧ర్‌ (జి ) 1992, 


అల్లసాని "పెద్దన - వెంకట రామ 
& రో. 1968, 


డా!! పుల్లెల శ్రీరామ చంద్రుడు, 
ప్రొఫె. ఉ.వి. 


మారన - వావిళ్ల - 1955, 


32. యాజ్ఞవల్క్యస్కృతి (యా. స్క) 


33, రాజా మాధవవర్మ 


34.రాయ వాచకం - 
“35.వసు చరిత్ర 


36.వాల్మీకి చరిత్రము (వా, చ ) 


37. విజ్ల్ఞానేశ్వరీయం 
rr 


ఏ8, విక్రమార్క చరిత్రము 
39. విశ్వనాధ నాయుడు, 


40, వైజయంతీ విలాసము 


41. శ్రీ మదార్మద భాగవతం (శ్రీ.మ.భాగ) 


169 


సరస్వతి తిరువెంకటాచార్యులచే 
ఆంధ్రీకరణ - సంస్వతి నిలయ 
ముద్రాక్షర శాల, మద్రాసు. 
(ప్రచురణ సం|| లేదు.) 


కొప్పురాపూరి సత్యనారాయణ 
- కవి పాదుషా పబ్లికేషన్స్‌ - 
విజయవాడ - 1960 
కాశీ నాధుని నాయ - న్యాయ 
స్తానపతి - పరిష్కర్త ప్రొ. సి. 
వి. రామచంద్ర రావు ఆం. ప్ర. 
సా, అ. - 1982. 
రావు రాజ ఖూషణుడు 
(రా. రా. భూ. )- తెలుగు 
విజ్ఞానఫీఠం - హైదరాబాదు - 
1985. 
రఘునాధ భూపాల - ఆంధ్ర 
విజ్ఞాన సమితి - విజయనగరం. 
కేతన కవి -శ్రీ వివేక వర్ధని 
ప్రింటింగ్‌ ప్రెస్‌ - రాజమండి 
- 1895. 
జక్కన కవి - వావిళ - 1926, 
య 


డా|| సి. నారాయణ రెడ్డి 
(సి. నా. రె ) బాలసరస్వతి 
పబ్టికేషన్స్‌ - కర్నూల్‌ - 1965. 
సారంగ తుప్ముయ్య - 
రాజమండ్రి - 1938. 


బమ్మెర పోతన - వావిళ్ళ, 


42. శ్రీ మదాంధ్ర మహాభారతం 
(శ్రీ. మ. భా)ఆది, సభా 


43, శ్రీ, మా. భా. -శాంతి పర్వం 


44, శృంగార శ్రీనాధము 
45, శృంగార శ్రీనాధము 


46. శుక్రనీతి సారం - ఆంధ్రీకరణ 


47.సింహాసన ద్వాత్రింశతి 
48, సారంగధర చరిత్ర 
49, Criminalogy and Penology 


50. The law lexicon 


51,Encyclopaedia of crime 
& Justice Vol 11 


170 


- నన్నయ భట్టు 

బ్రహ్మశ్రీ పండిత పురాణం 
సూర్యనారాయణ తీర్జులు 
వారిచే పరిశోధిత రామో & 
కో. - ఏలూరు - మద్రాసు - 
1946. 


తిక్కన సోమయాజి - ఉ. వి. 
పరిశోధితం - ఆచార్యఖండవల్లి 
లక్ష్మి రంజనం, వగైరాలచే - 
1972. 

తిక్కన - వావిళ్ల, 

పరిష్కర్త, వేటూరి (ప్రభాకర 
శాస్త్రి (వే. ప్ర శా )- మణి 
వుంజరి (పచురణ - 
"హైదరాబాదు - 1985. 
పురాణ పండ మల్లయ్య శాస్త్రి 
- ఆంధ్ర పత్రిక కార్యాలయ 
ముద్రణ చెన్నపురి - 1918. 
కొరవి గోపరాజు - ఆం. ప్ర. 
సా. అ. - 1982. 

చేమకూరి వేంకట కవి (చే. 
వేం. క ) - వావిళ్ల, 


M. 90020120 - pioneer Books 
- Delhi - 1992. 


Sanford H - Kadish 


52.History of Dharma Sastra Vol Il 


53, Law of Crimes - 


54. Inscriptions of A. P. - Warangal 


55. Crime & Prunishment in Ancient 
India 


56. Influence of Dharma Sastras on 
Kalidasa's view of life 


Kk 


P. V. Kane. 


Rathanlal Rana Choda Das & 
Dhirajlal - The Bombay law 
reporter fice, Bombay 1953. 


Ram Prasad Das Guptha - 
Bahararhiya Publishing 
House Dacca 1973. 


A. Ravindran - Thesis 
submitted for Ph.D., 
Degree, Calicut University. 


ABBRIVIATIONS - EXPANTIONS OF ACTS 


భా. శి. స్మృ. ఎ భారతీయ శిక్షాస్మృతి 


Cr.P.C ల Criminal Proceedure Code 
“GPC. - Civil Proceedure Code 

E.C. Act ఆ A. P. Essential Commodities Act 

50 & St Act - Prevention of Sehedule Caste and 


Schedule Tribes harrassment Act 1989. 


171 


జూన్‌ 10, 1994 ఈనాడు 


సిక్షాస్క్పృతికి కాయకల్ప చికిత్స 


కాలం చెల్లిన నేరశిక్షాస్టృతిని సమూలంగా సంస్కరించాలన్న సంకల్పం 
ప్రభుత్వానికి ఇంతకాలానికైనా కలగడం సంతోషం. రక్ష్రక్షభట వ్యవస్థ దక్షత మీదా, 
నేరవిచారణ న్యాయవిధానం పైనా పౌరులకు నమ్మకం సడలిపోయిందన్నది చేదు 
నిజం. జాతీయ పోలీసు కమిషన్‌, లా కమిషన్‌, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయనిపుణులు 
చేసిన సిఫారసుల వెలుగులో నేరశిక్షాసన్మృతిని సవరించడానికి ప్రభుత్వం ఉద్యుక్తమైందని 
ఏనాడో 1988 మార్చిలో ఆనాటి హోంశాఖ సహాయ మంత్రి పి. చిదంబరం లోక్‌సభలో 
మనవిచేశారు. అవికూడా కొన్నిరకాల కేసులు త్వరితంగా తెమలడానికి ఉపకరించే 
సవరణలే తప్ప సమూల సంస్కరణలు కావు. 1973 లో క్రిమినల్‌ ప్రాసీజరు కోడ్‌ను 
గణనీయంగా సవరించినప్పటికీ మౌలికమైన లొసుగులు తొలగలేదు. నేరవిచారణ 
న్యాయవ్యవస్థను మొత్తం పునరావలోకనం చేసి పునాదుల నుంచి పూర్తిస్తాయి మరమత్తు 
చేయాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య గత 
మార్చిలో ఒక సెమినార్‌లో ప్రబోధిస్తూ ఉద్భోవించారు. క్రిమినల్‌ ట్రయల్సు విపరీతంగా 
చీకాకుపర్చేవిగా, కాలహరణంతో కూడుకొన్నవిగా ఉండి ఆశించిన ఫలితాలను బొత్తిగా 
చేకూర్చడం లేదని ఆయన విమర్శించినారు. లా కమిషన్‌ ఇటీవల ఏర్పాటుచేసిన 
ఉన్నతస్థాయి చర్చా గోప్టిలోనూ నేరశిక్రాన్సతిలో చేయాల్సిన భారీ మార్చులకు సంబంధించి 
నిజమైన సూచనలు సిఫారసులు వెలువడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఎం. 
ఎం. జాకబ్‌ ఆధ్వర్యంలోని స్థాయీ సంఘం ఆ సూచనలు సిఫారసుల్ని ఏమేరకు 
పట్టించుకొందో అది సమర్పించనున్న నివేదిక వెలుగుచూశాకగాని వెల్లడవదు. 


శేంద్ర హోంమంత్రి ఎన్‌. బి. చవాన్‌ వివరించిన ప్రకారం మతపరమైన 
ఉదైిక్తతలను తగ్గించేందుకు, మహిళలపై పోలీసు అత్యాచారాలను నిరోధించేందుకు, 
లాకప్‌ మరణాలు చిత్రహింసలు అక్రమ నిర్బంధం వంటి దారుణాలను నివారించేందుకు 
వీలుగా నేరతిక్షాస్పృతి సంస్కరించేందుకు ప్రభుత్వం సవరణ బిల్లును పార్రమెంటులో 
ప్రవేశపెట్టనుంది. మతపరమైన ఉద్రిక్తల్ని అదుపుచేయడానికి బహిరంగ (ప్రదేశాలలో 
సామూహిక కవాతును, ఆయుధ ప్రయోగ నిక్ష్రణాను నిషేదించడం (ప్రతిపాదిత సవరణలో 





172 





ఒకటి. బహుశా ఆర్‌. యస్‌. యస్‌. ను దృష్టిలో పెట్టుకొని ఈ సవరణను సంకల్పించి 






























ఉండాలి. అలా నిషేదించే అధికారం జిల్లా మేజిస్ట్రేట్లకు సంక్రమిస్తుంది, అనివార్యమైన 
పరిస్థితుల్లో తప్ప సూర్యోదయానికి ముందుగాని, సూర్యస్తమయం తరువాతగాని మహిళల్ని 
అరెస్టు చేయడాన్ని నిషేదించే సవరణ మరొకటి. పోలీను కస్టడీలో ఒక వ్యక్తి మరణించినా, 
అదృశ్యమైనా, మహిళపై అత్యాచారం జరిగినా ఆయా సంఘటనలపై విధిగా 
న్యాయవిచారణ జరిపించడానికి వీలుగా సవరణను పొందుపరుస్తున్నారట. ఎన్‌కౌంటర్‌ల 
పేరిట పెచ్చు పెరిగిపోతున్న హత్యల్ని నివారించేందుకు ఏవైనా సవరణలకు 
అవకాశముందో లేదో తెలియదు. లోగడ జాతీయ పోలీసు కమిషన్‌ కొన్ని సిఫారసులు 
చేసింది. నేర దర్యాప్తు దశలో పోలీసులు నిందితుని వద్దనుంచి స్టేట్‌మెంటు తీసుకొంటారు. 
దానికీ, దరిమిలా విచారణలో న్యాయాధిపతి ముందు ఇచ్చే స్టేట్‌మెంటుకుర మద్య 
స్వల్పవైరుధ్యం కల్పించిన రాద్దాంతం తప్పుదు. విలువైన కోర్టు సమయం వృదా 
అవుతుంది. ఈ చిక్కును అధిగమించడం కోసం పోలీసులు నిందితుడినుంచి 
లిఖితపూర్వకమైన స్టేట్‌మెంటును రాబక్షై పద్దతిని ఎత్తివేయాలని జాతీయ పోలీను | 
కమిషన్‌ సూచించింది. సాక్షులు చెప్పినదాన్ని పోలీసులు తమకు పనికివచ్చే రీతిగా 
వక్రీకరించి తప్పుడు రికార్డులు సృష్టించకుండా 161, 162 సెక్షన్‌ను సవరించాలని 
కూడా కమిషన్‌ సిఫారసు. చేసింది. నేరం జరిగిన స్థలం తమ స్టేషన్‌ పరధిలోకి రాదని 
చెప్పి పోలీసులు చేతులు దులిపేనుకోకుండా ఫిర్యాదును ఎఫ్‌. ఐ. ఆర్‌ లో నమోదుచేసి 
తీరేట్టు సి, ఆర్‌. పి. సి సెక్షన్‌ 154 ను సవరించాల్సి ఉందని కూడా నేషనల్‌ పోలీసు 
కమిషన్‌ సిఫారను చేసింది, అలాగే సంతానం కమిటీ కూడా పలు సూచనలు సిఫారసులు 
చేసింది. కేంద్రప్రభుత్వం చేస్తున్న నేర శిక్షాస్పృతి సవరణ బిల్లు వీటన్నిటినీ పరిగణలోకి. 
తీసుకొన్నప్పుడే సంస్కరణలు సార్థకమవుతాయి. 


నేరానికి తగ్గ శిక్ష లేకపోవడం మన వ్యవస్థలోని భయంకర లోపం, మనిషిని 
హత్య చేస్తే యావజ్జీవ కారాగారవాసమో, ఉరిశిక్షోపడుతుంది. అదే ఒళ్లు తెలియకుండా 
వాహనం నడిపి ఎందరి ప్రాణాలు తీసినా గరిష్ట శిక్ష స్వల్పం. బ్యాంకుల్ని మోసం చేసి 
లక్షలు కాజేసినా సరే మూడేళ్ళ కారాగారవాసానికి మించి శిక్ష వేసే అవకాశం లేదని 
సెంట్రల్‌ విజిలెన్సు కమిషన్‌ విమర్శించింది. బ్దాక్‌ మార్కెటింగ్‌, దొంగ నిల్వ, ఆహార 
పదార్దాల మందుల కల్తీ, అవినీతి, ప్రజాధనం దుర్వనియోగంలాంటి దారుణ నేరాలకు 


173 


చట్టంలో సరయిన శిక్షలు లేవని సంతానం కమిటీ అక్షేపించింది. మానభంగం కేసుల్లో 
మహిళలకు న్యాయం చేసేటట్టుగా చట్టం పకడ్చందీగా లేధు. అండర్‌ ట్రయల్సు ఏళ్ళ 
తరబడి జైళ్ళల్లో మగ్గిపోయే అన్యాయానికి విరుగుడెప్పుడో అగమ్యం. భయానక హత్య 
| కేసుల్లో "సైతం న్యాయవిచారణ ఏళ్ళతరబడి నడవడం వాడుకైపోయింది. దేశానికి 
ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీలాంటి మహా వ్యక్తిని ఆమె రక్షణకు 
నియుక్కులైన మనుషులు పట్టపగలు పదుగురు చూస్తుండగా కాల్చి చంపిన 
దారుణోదంతంలో విచారణ పూర్తిచేసి శిక్ష విధించడానికి నాలుగు సుదీర్ద సంవత్సరాలు 
పట్టింది! ఒక అపరాధి శిక్ర నుంచి తప్పించుకొన్నా ఫరవాలేదు, నిరపరాధి మాత్రం 
దండసకు గురికాకూడదన్న నీతికి మన న్యాయ వ్యవస్థ నిబద్దమై ఉండడం వల్ల 
బాధాకరమైన కాలహరణం జరుగుతున్నది. కోటి కేసులకు పైగా కోర్టుల్లో "పెండింగు 
ఉన్న ఫలితంగా న్యాయ కాల సర్పంకాటుకు గురవుతున్నది. అపరాధులకు వరంగా 


























నిర్లోషులకు శాపంగా వికటిస్తున్న విధివిధానాలనూ సవరించాల్సి ఉంది. న్యాయం 
అందరికీ సమానమని రాజ్యాంగం ఉద్దోషిస్తున్నా ఆచరణలో అనుభవమవుతున్నది 
తద్విరుద్ధం. కలిమి, బలిమి కలిగిన వాళ్ళు తమ పిటిషన్లకు కోర్టు శెలవు దినాల్లో 
"సైతం న్యాయమూర్తుల నివానగృవాల్లో వుటాహుటిన పరిష్కారం చేసుకోగలుగుతున్నారు. 
“ ఆర్జికల్‌ 32 కింద సుప్రింకోర్టులో వాదనలు వినిపించే హక్కు అంబానీలకు, క్రికెటర్లకు 
మాత్రమే ఉందా ?" అని ఒకప్పుడు డి. కె. గార్గ్‌ అనే న్యాయవాది సుప్రీంకోర్టు (ప్రధాన 
న్యాయమూర్తి వెంకట్రామయ్యను వినమ్రంగా అడిగారు. ఉత్తంప్రదేశ్‌కు చెందిన ఒక 
ఉపాధ్యాయుని 'పెన్షనుకు సంబంధించిన ఫిటిషన్‌పై వేగిరం విచారణ జంపడానికి 
మొదట నిరాకరించిన జస్టిస్‌ వెంకట్రామయ్య ఆ మాటతో మనస్సు మార్చుకొని సత్వర 
విచారణకు తేదీ నిర్ణయించారు. న్యాయస్తానాలు బలవంతులకు ధనవంతులకు మాత్రమ 
న్యాయం చేయడానికున్నాయన్న అభిప్రాయాన్ని పోగొట్టాలి. నేర వ్యాప్తిని అదుపుచేయాల్సిన 
లక్ష్యాన్ని నెరవేర్చడంలో నేటి నేర విచారణ న్యాయవ్యవస్థ విఫలమైందని జస్టిస్‌ 
వెంకట్రామయ్య చెప్పింది అక్షరసత్యం. కొత్తరూపు తొడుక్కోనున్న కోడ్‌ అయినా ఆశించిన 
ఫలితాలను చేకూరుస్తుందన్న ఆశ అడియాసకాకూడదు. 


174 


ఆంధ్రజ్యోతి 


తమసోమా జ్యోతిర్గమయ 
-1997 పిబ్రవరి 2 ఆదివారం 









ఆహ 





నక్ష - సంస్కరణ 






"ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడాట ఎంత 
దుష్కరమ్ము" అంటాడు గాలిబ్‌. అవును, మానవుడు ' మానవుడు 'గా మారడం ఎంత 
కష్టం! నాగరికతా కాంతరేకులు విచ్చుకున్ననాటినుంచీ మానవుడు పడే ప్రయాన అంతా 
మౌనవికంణ చెందడానికే కదా. అయితే రూసో చెప్పినట్టు "బతకడమే దుర్తభమైనప్పుడు 
మనిషి ఈ జెన్నత్యాన్ని అంతగా పట్టించికోడు " సామాజిక, ఆర్థిక పరిస్టితులు అనువుగా 
వున్నప్పుడే మానవత్వం మొలకెత్తుతుంది, మొగ్గ త కొడుగుతుంది. పొగసైన రేకులు 
విచ్చి గుబాలిస్తుంది. పరిస్థితుల (ప్రభావం వల్లనో, సాంస్కృతిక పతనం వల్లనో మనిషి 
తప్పుదారి పడితే దారికి తేవాలి తప్ప నేరస్తులకు 'శిక్ష ' పేరుతో కరడుగట్టిన నేరస్తులుగా 
మార్చకూడదు. చట్టాల చిట్టాలైనా, జైలు గదులైనా సంరక్షించడానికి, సంస్కరించడానికే 
తప్ప శిక్షించడానికి కాదు. 












నేరస్తులను దండించడానికే అలవాటు పడ్డాము తప్ప వారిలో మానవతను 
పండించే యత్నానికి ఇంకా పూనుకోవడం లేదనడానికి కటి జైళ్ళే ప్రత్యక్ష ఉదాహంణలు, 
రోమన్‌ సామ్రాజ్యంలో 'దోష్కులను బహిరంగంగా ఉరి తీసేవాంట. కాని నేడు నాలుగు 
గోడల మద్య మానసిక చిత్రహింస సాగుతోంది. ఇటీవల తీహార్‌ జైలులో జరిగిన 
దుర్జటన సభ్య ప్రపంచాన్ని నివ్వెరపరచింది. సవాజసిద్ధమైన లైంగిక సుఖానికి సుదీర్ణకాలం 
నోచుకోకపోవడం వల్ల పలువురు ఖైదీలు స్వలింగ సంపర్కానికి అలవాటు పడుతున్నారట, 
ఇటీవల కామోద్రిక్తుడైన ఓ ఖైదీ తోటి ఖైదీపై అత్యాచారానికి యత్సించాడట. ఈ 
సంఘటన సంక్షోభ తీవ్రతకు దర్పణం. అయితే ఈ రకం సమస్యల పరిష్కారానికి 
అధికారులు అనుసరస్తున్న విధానం మరీ విడ్డూరం. 












రోజంతా ఖైదీలతో బండ చాకిరీ చేయించినట్టయితే రాత్రివేళ సత్తువ లేక 
నిర్రీవంగా నిద్రపోతారని తీహార్‌ జైలును తీర్చిదిద్దిన కిరణ్‌బేడి అభిప్రాయం. జైలు 
సంస్కరణలకు అంతర్జాతీయ అవార్డు అందుకున్న అధికారి అవగాహన ఇది! అందుకే 
సంస్కరణాలయాలుగా నిలవాల్సిన కారాగారాలు నేరస్తులను కరడుగట్టించే కర్మాగారాలుగా 







175 







మారిపోతున్నాయి. ఖైదీలు జైలులోనే నేరాలు చేయడం అతి సాధాంణంగా జరిగిపోతున్నది. 
సంఘంచే బహిష్కృతుడై, చట్టంచే పరిహాసితుడై నేరస్తుడుగా జైలులోకి అడుగుపెట్టిన 
వ్యక్తి శిక్షాకాలం తర్వాత మళ్ళి కరడుగట్టిన నేరస్తుడిగానే సమాజంలో అడుగుపెట్టే 
అమానుష పరిస్థితి నెలకొంది. 











ఏ వ్యక్తియైనా పరిస్థితుల ప్రాబల్యం వల్లనే నేరస్తుడవుతాడు. నేరస్తులుగా 
మా ఖైదుపడే హారంతా సమాజపు అట్టడుగా పొరల్లోని నిర్భాగ్యులే. కటిక పేదరికముతో 
వేగిపోయే వీరు అక్షరాలు నేర్చిన టక్కరులు కారు. స్కాములు నేర్చిన నాయకులు 
కారు. బ్యాంకులను ముంచిన బడా (బ్రోకర్లూ కారు. పొట్ట నింపుకోవడానికి ఏ ముఠా 
నాయకుడి కిరాయి హంతకుడిగానో, చిల్లర దొంగగానో స్థిరపడతారు. వీరి కోసమై 
జైళ్ళు, ఉరికొయ్యలు నోళ్ళు తెరచుకొని వుంటాయి. పరిస్థితులు మనిషిని 
మలినపరుస్తాయనడానికి ప్రముఖ... చిత్రకారుడు లియొనార్లో డావిన్సి అనుభవం ఒక 
ఉదాహరణ. డావిన్సి ఓసారి పసితనపు అమాయకత్వం ఉట్టిపడే ఏసుక్రీస్తు బొమ్మ 
వేయడానికి ఓ పసిబాలుడిని మోడల్‌గా ఎంచుకున్నడట. ఆ తరువాత కొంత కాలానికి 
క్రౌర్యం ఎగదన్నుతున్న ఓ ఖైదీ మోహం ఆధారంగా సైతాన్‌ బొమ్మ వేయ సంకల్పించాడు. 
మొదట ఏసుక్రీస్తు బొమ్మకోసం మోడల్‌గా తాను ఎంచుకొన్న పసిబాలుడే నేటి 
సైతానును పోలిన ఖైదీ అని తెలుసుకుని డావిన్సు నివ్వెరపోతాడు. జన్మతః ప్రతీ 
శిశువు ఒక ఏసుక్రీస్తు. పరిస్థితులే సైతానుగా మారుస్తున్నాయి. 
















| నేరస్థుల పట్ట వాత్సల్యం (ప్రదర్శించాలి తప్ప (ప్రతీకారం కాదు, " క్రూరత్వం 
ప్రదర్శించడం కాదు, నేరస్తులలో పునఃసంస్కృతీకరణ ద్వారా పరివర్తన తేవాలి "' 
అని సుప్రింకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కృష్ణయ్యర్‌ అభిప్రాయపడ్డారు. కారాగారాలు 
' చట్టశిలల ' తో నిర్మితమయ్యాయని ఆయన అభివర్ణించారు. అఖిల భారత స్తాయిలో 
జైలు నీయమావళలిని రూపొందించాలని సుప్రీంకోర్టు ఇటీవలే అదేశించింది, అంతేకాదు 
కాలం చెల్లిన 1884 నాటి జైలు చట్టాన్ని భూస్తాపితం చేసి, దాని స్థానంలో జైలు 
సంస్కరణలతో కూడిన కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని సుప్రింకోర్టు “ఆదేశించింది. 
ఖైదీలలో ఎక్కువ మంది 18 - 35 సంవత్సరాలమధ్య వయసు వారు. శిక్రపడడానికి 
ముందే పెళ్ళయినవారు. కామాగ్నితో రగిలే ఈ ఖైదీలు మరింత క్రూరులుగా మారుతారు. 
అందువల్లనే ఎంతటి నేరస్థులైనా, ఖైదు కాలంలో వారి' కుటుంబ బంధాన్ని' తెంపకూడదని 
ఇటీవల ఓ తీర్పులో జస్టిస్‌ కులదీప్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఓ మరాఠీ కవి చెప్పినట్టు 
(ప్రతీ మొక్క ఒక బొషదమే. కాని దానిని తగు విధంగా ఉపయోగించుకోవాలి. (వ్రతిమాటా 
మంత్రమె. తగిన విధంగా ఉచ్చరించాలి. ప్రతి మనిషి సంఘ 'సేవకుడే. తగిన విధంగా 
తీర్చుదిద్దుకోవాలి. 















176 


మానస కృతజతలు 
ఇ! 


ఈ గ్రంథ ముద్రణకు గాను ఇతోధిక ఆర్థిక సహాయం 
అందించిన ధార్మిక సంస్థ అయిన శ్రీ తిరుపతి తిరుమల 
దేవస్థానములవారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

పై తెలిపిన వారితోపాటు, ఈ క్రింద తెలిపిన సాహిత్య అభిమానులకూడ 
మధోచితంగా ఈ (గంథముద్రణకు ఆర్థిక సహాయం అందించినందుకు 
"పేరు, పేరునా వారికి హర్థికాంజలి తెలుపుకుంటున్నాను. 


శ్రీ ర. 'పెద్దమునస్వామి కుమారుడు శ్రీనారాయణమూర్తి, సర్కిల్‌ 
ఇన్‌ స్పెక్టరు ఆఫ్‌ పోలీసు, పులివెందుల గారు, మరియు వారి ఎర్రగుంట్ల 
మిత్రులకు, శ్రీ యం.వి. రమణారెడ్డి గార్లకు, 


శ్రీ బి. పెద్దయ్య, రాయచోటి రూరల్‌సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు గార్కి, 
\ 
శ్రీ ఎన్‌. భాస్కరనాయుడు, రాయచోటి అర్బన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు 
గార్కి, 
శ్రీ సిహెచ్‌. పాపారావు, స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టరు, కడప గార్కి, 
ఇంకా నాకృషిని మెచ్చిన నన్ను ప్రోత్సహించిన నా మిత్ర బృందానికి 
నా మనఃపూర్వక ధన్యవాదాలు. 


డా| బి విఠల్‌ 
రచయిత 





ధర్మో రక్షిత రక్షితః 


పీరు 

జననం 

తల్లిదండ్రులు 
య 

స్వగ్రా మం 

విద్యాభ్యాసం 


వృత్తి 


ప్రవృత్తి 





డా. బత్తిని విఠల్‌, 3.5.6. 34.4. Ph.D., 
22-4-1950 


బత్తిని వెంకమ్మ, వెంకటరత్నంగారలు 
కర్నూలు జిల్లా, పాములపాడు మండలం లింగాల గ్రామం 


1వ తరగతి నుండి 12వ తరగతి వరకు నందిట్కూరు గాంధి 
మెమోరియల్‌ హైస్కూలులోను, ఆ తర్వాత జడ్చర్ల, కర్నూలులలో 
కళాశాలల ద్వారా 3.50. డిగ్రి చదివి, 5/7. యూనివర్శిటివారి 
పట్టా 1970లో పుచ్చుకొన్నారు. 


ఆ తర్వాత 1986, 1987లో అనంతపురం 5.%, యూనివర్శిటి 
సైవేటు అభ్యర్థిగా స్నాతకోత్తర పట్టాసాధించి, అదే విశ్వవిద్యాలయం 
ద్వారా, ప్రస్తుత పరిశోధనాంశం 1997లో సమర్పించి, Ph.D. 
పట్టా పొందారు. 


ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖలో 1974 సబ్‌ ఇన్‌స్పెక్టరుగా నేరుగా 
ఎంపికై, అనంతపురం జిల్లాలో తన -సేవలందిస్తూనే ఈ PhD. 
చేయుటకు స్పూర్తినొందారు. 1990 నుండి సర్కిల్‌ ఇన్‌ స్పెక్టరుగా 
ప్రమోషను పొంది, తిరుపతి, కార్వేటినగరం, మైదుకూరు వగైరా 
ప్రదేశాలలో విధి నిర్వహణగావించి, ప్రస్తుతం కడపలో విధి 
నిర్వహణ గావిస్తూ, పదోన్నతికై ఎదురుచూస్తున్నారు. 

సాహిత్యాభిలాషిగా వుంటూ, వచన కవిత్వం, కథానికలు వ్రాస్తూ, 


పత్రికలకు, ఆకాశవాణికి పంపుతుంటారు. నిరంతర సాహితీ 
కృషీవలుడు. 


